శ్రీమతే రామానుజాయ నమః 


శ్రీ ప్రతివాది భయంకరమ్‌ అజ్జన్‌ అను[గ్రహించిన 


శ్రీవేంకటేశ సోతలహరి 
సు సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, 
మంగళాశాసనములు) 


తమిళవ్యాఖ్య 
న్యాయవేదాంతవిద్వాన్‌, శ్రీవైష్ణవ సింహ 
ఉ.వే. శ్రీమాన్‌. టి.ఎ.కృష్ణమాచార్యస్వామివారు 


అనువాదము 
శ్రీమాన్‌. ఈ.ఏ. శింగరాచార్యులు 


వే, శ్రీమాన్‌ కందాళ వేంకటచార్యస్వామివారి తిరునక్షత్రోత్సవ జ్ఞాపిక 


శ్రిమతె రామానుజాయ నమః 
శ్రీమద్వేద మార్గ ప్రతిష్టాపసనాచార్యోభయ 

వేదాంత ప్రవర్తకులైన శ్రీమత్సరమహంస 
పరివ్రాజకాచార్యులైన తిరుమల తిరుపతి 

తిన్నన్నూరు దేవస్థానములకు ధర్మకర్తలైన 

పెరియ కోవిల్‌ కేళ్వి అప్పన్‌ 


శ్రీ రంగరామానుజ సెద్దజీయర్‌ స్వామివారు 
నారాయణస్మరణపూర్వకముగా వ్రాయించి పంపిన పత్రిక 


మంగళాశాసనము 


శ్రీ వేంకటాచలాధీశం శియా-ధ్యాసితవక్షసమ్‌ । 

శితచేతనమందారం శ్రీనివాస మహంభజే ॥ 

శ్రియఃపతియై, అవాప్తసమస్తకాముడై, పరమకారుణికుడగు భగవానుడు 
జగద్రక్షణను, చేతనోద్దరణను ప్రధానముగా చేసికొని పర, వ్యూహ, విభవ, అంతర్యామి, 
అర్భ-అనెడి అయిదు రూపములలో వేంచేసియుండునని శ్రీపాంచరాత్రములో, 
పురాణములలో చెప్పబడియున్నది. వీనిలో అర్బావతారము గొప్పది అని, భగవానుని 
సేవించి, నమస్కరించి, శరణాగతిచేసి తరించుటకు కలియుగములో ఉపాయము, 


ఉపాయమును అదియేనని మన ఆచార్యులు పల్కుదురు. “ఇన్నిలత్తిల్‌ అర్చావతార 
మెళిదెన్దాన్‌” అనుచు శ్రీమణవాళమామునులు తిరువాయ్‌మెకీనూన్లాది ప్రబంధములో 
అనుగ్రహించుట ఇచట స్మరింపతగినది. 

అర్భకాభిమతుడై, 108 దివ్యదేశములలో అర్చామూర్తిగా భగవానుడు 
నేంచేసియుండుట, తిరుమల రెండవదివ్యదేశమనుట సుప్రసిద్దము. 


వేదములు, పురాణములు, బుషులు వాక్కులును భగవానుని నిద్రలేపి, 
స్తుతించి, అతని శ్రీపాదములలో “ఉన్నడికీ్‌ అమర్‌న్లు పుకున్దేనే” అని శరణాగతిచేసి, 
అతనిని ఆశ్రయింపనలెనని తెలుపుచున్నది. బ్రహ్మర్షి బైన విశ్వామిత్రుడును 
“కౌసల్యాసుప్రజా ! రామ ! ...... దైన మాహ్నికమ్‌” అనుచు సుప్రభాతము పాడుట, 
స్తుతించి, ప్రపత్తి చేయుటయును శ్రీరామాయణములో గమనింపవచ్చును. 

శ్రీరంగనాథునకు “తిరుప్పల్ళియొచ్చి” ప్రబంధమును తొణ్బరడిప్పాడి 
య్యార్లు పాడుట, మిగిలిన తఈర్లును, ప్రపన్నజనకూటస్టులైన నమాశ్టార్లును తమ 
ప్రబంధములలో భగవానునకు సుప్రభాతము పాడి, అతని గుణానుభవములను పాడి, 
అతని శ్రీపాదములలో ప్రత్తిని చేసి, మంగళాశాసనమును చేసి ఉజ్జీవించుట 
సర్వవిదితము. ఆరీతిలోనేకదా మన ఆచార్యులును ఆశ్రయించిరి. 


శేషాంశసంభూతులైన యతిరాజులును, రామానుజపునరవతారభూతులైన 
శ్రీమణవాళమామునులును తిరుమలలో వేంచేసియుండి, వేంకటేశ్వరుని సన్నిధి 
నిర్వాహ- మును, కైంకర్యమును నడపుటను శ్రీ అనన్ల్వాన్‌ అనుగ్రహించిన 
శ్రీవేంకటాచలేతిహాస- మాల, తిరుమలై జుగు అను గ్రంథములలో చూడవచ్చును. 

విశదవాక్‌ శిఖామణియైన శ్రీ మణవాళమహామునితో, వారి అష్టదిగ్గజములలో 
ప్రసిద్దులగు శ్రీ ప్రతివాదిభయంకరమ్‌ అణ్జన్‌ తిరుమలకు వేంచేసిన ఒకసమయనున, 
అందును శ్రీనివాసుని శ్రీపాదములను ఆశ్రయించి, అతని కరుణను పొందవలెనను 
గొప్ప కరుణను కలవారై, త్వార్లు అనుగ్రహించిన రీతిలో సంస్కృ తభాషలో చాల 
విలక్షణముగా సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి, మంగళాశాసనములను సాడిరి. ఈ 
గ్రంథములలో త్వార్ల శ్రీసూక్తులలోని సంప్రదాయ విషయపూర్తిని, అర్హపుష్టిని, శబ్దపుష్టిని 
చూచి, మిక్కిలి ప్రసన్నులైన మణవాళమహామునులు శ్రీతిరువేజ్ణడముడైయాన్‌ సన్నిధిలో 
ప్రాతఃకాలమున ఆలయద్వారకవాటములను తెణచునపుడు తొణ్బరడిపొడి త్వార్లు 
అనుగ్రహించిన “తిరుప్పళ్ళి యొచ్చి” ప్రబంధమునకు బదులుగా శ్రీప్రతివాది 
భయంకరమ్‌ అణ్జన్‌ అనుగ్రహించిన సంస్కృతభాషలోని శ్రీవేంకటేశ సుప్రభాతము, 
స్తోత్రము, ప్రపత్తి, మంగళములను అనుసంధానము చేయు క్రమమును ఏర్పాటుచేసిరి. 


ఈ క్రమము మార్గిమాసము తప్ప మిగిలిన మాసములలో ఆనాటినుండి ఈనాటివరకు 
నడచుచున్నది. మార్ష్‌ నూసములో తిరుప్పళ్ళియొచ్చి అనుసంధానము నడచుచున్నది. 


ఈ రీతిలోనే మిగిలిన దివ్యదేశములలోని అర్భామూర్తులకును పలువురు 
సుప్రభాతాదులను చేసి, అనుసంధించుచున్నారు. అయినను, సుప్రభాతమన్నచో, శ్రీ 
అజ్ఞన్‌ స్వామి అనుగ్రహించిన సుప్రభాతముమాతమే అందణికిని మనసున 
స్ఫురించును. “వినా వేంకటేశం న నాథో న నాథఃి అనుటచేతను, “వేంకటాద్రిసమం 
స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వేంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి” అనెడి 
ప్రమాణమునుబట్టి, శ్రీవేంకటేశ సుప్రభాతము జగత్రసిద్ధమై, గృహములలో, పలు 
సన్నిధులలో, బయటను అనుసంధింప బడుచున్నది. 

శ్రీ ప్రతివాదిభయంకరమ్‌ అజ్ఞన్‌ అనుగ్రహించిన సంస్కృత సుప్రభాత 
స్తోత్రము, ప్రవత్తి ఇత్యాదులు అందజీకిని తెలియునట్టు తమిళములో 
న్యాయవేదాంతనిద్వాన్‌ శ్రీ ఉ.వే. శ్రీమాన్‌ టి.ఏ.కృష్ణమాచార్యస్వామివారు వ్యాఖ్యానమును 
చేసిరి. 

“తెన్నాట్టు తిలకము”గా, జగత్రసిద్దులుగా వేంచేసి యున్న శ్రీ టి.ఏ. 
కృష్ణమాచార్యస్వామివారి శ్రీవేంకటేశ సుప్రభాత తమిళ వ్యాఖ్యానమునకు శ్రీ ఉ.వే. 
ఈ.ఏ.శింగరాచార్యస్వామి ఆంధ్రానువాదమును చేసి, ఆంధ్రదేశములోనున్నవారికి 
మహోపకారమును చేయవలెనని ముందుకువచ్చుట చాలా సంతోషకరముగా నున్నది. 


శ్రీ ఉ.వే. శింగరాచార్యస్వామి కూడా గొప్ప విద్వాంసులు. మావట్ల 
విశేషప్రవిపత్తిని కలవారు. వారు వ్రాయు శ్రీవేంకటేశసు ప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి 
మంగళాశాసన స్తోతములయొక్క ఆంధ్రానువాదమును ప్రచురించుటకు ద్రవ్య 
సహాయమును చేయుటకై ముందుకు వచ్చిన శ్రీమతి మంచుకొండ లక్ష్మీకుమారి, 
శ్రీమాన్‌ మంచుకొండ అవ్పలరాజు దంపతులు ప్రశంసింవతగినవారు. ఈ 
దంపతులకు, శ్రీ ఉ.వే. శింగరాచార్యస్వామికిని శ్రీ పద్మావతీసమేత శ్రీనివాస 
భగవానుడు సకలసౌభాగ్యములను, ఆయురారోగ్య-ఐశ్వర్యములను, భగవద్భాగవతాచార్య 
కైంకర్యసిద్దిని కటాక్షింపవలెనని, ఇంకను వీరు ఇటువంటి గొప్ప సంప్రదాయ గ్రంథ 
ప్రచురణలు చేయవలెననియును తిరువేజ్ఞడముడైయాన్‌ శ్రీసాదములలో సేవించి, 
ప్రార్థించుచు, అనేక మంగలాశాసనములను చేయుచున్నాము. 
రామానుజార్యదివ్యాజ్ఞా నర్హతా మభివర్ధతామ్‌. 
తిరుపతి న 


తేది - 17.7.2007 raga] 


ఆణివర ఆస్థానం సెరియ కోవిల్‌ కేళి అప్పన్‌ 
శ్రీ రంగరామానుజపెద్దజీయర్‌స్వామివారు 


మహామహోపాధ్యాయ, శాస్త్రరత్నాకర, కవిశాబ్దిక కేసరి 
ఉ.వే. శ్రీమాన్‌. శ్రీ.న.చ. రఘునాథాచార్యస్వామివారు 
అధ్యక్షులు, సత్సం ప్రదాయ పరిరక్షణ సభ, 
శివనగర్‌, వరంగల్లు. 
ప్రస్తానము 


శ్రీవేంకటేశ్వరుడు ప్రపంచమున అత్యంత ప్రసిద్ధినొందిన దైవమైనట్లే, ఆ 
స్వామి యొక్క సుప్రభాతాది స్తుతియు సర్వలోక ప్రసిద్ధి నొందినది. ఈమధ్యకాలమున 
అవతరించిన తత్తద్దేవతాసు ప్రభాతములన్నియు ఏతదనుకారములే గాని, వేటిలోను 
అపూర్వత లేదు. 


శ్రీవేంకటేశ్వర సు ప్రభాతమునకు వివిధ భాషల్లో వ్యాఖ్యలున్నూ వెలసియున్నవి. 
శ్రీమాన్‌ చెలమచర్హ రంగాచార్యులుగారు తేటతెనుగులో ప్రతిపదార్థ తాత్సర్యములను 
సంగ్రహముగా వ్రాసి సుమారు 50 సంవత్సరాలకు పూర్వము ముద్రించినట్లు గుర్తు. 
ఇపుడీ ద్రవిడ-ఆ న్ధ వ్యాఖ్యానములు రెండునూ శ్రీ వైప్లనసం ప్రదాయ నిష్ణాతులైనవారు 
రచించినవైనందున, స్తోత్రకర్తయైన శ్రీ ప్ర.భ. అణ్జన్‌స్వామివారి హృద్గతాశయములు 
ఇందు సువ్యక్తమైనవి. పాఠకులకును పలు సం ప్రదాయార్థములు తెలియుటకు వీలైనది. 
అత్యన్హావశ్యకమైన, బహుజనాపేక్షితమైన ఈ విపులవ్యాఖ్య ప్రకాశితమగుట అత్యన్త 
శ్లాభంనీయాన్నదము. ఆన వివరణ (అనువాద) కర్త శ్రీమాన్‌ ఈ.ఏ. 
శింగరాచార్యులుగారు సంస్కృ త-ద్రవిడ-ఆగన్ధ భాషలలో ప్రవీణులు, బహు గ్రన్థకర్తలు 
అగుటచే ఇది నిర్ణుష్టమేగాక సమ(గ్రముగూడనని గ్రహింపవచ్చును. 


శ్రీమాన్‌ కందాడ వేంకటాచార్యస్వామి (విజయనగరం) వారి తిరునక్షత్ర 
సందర్భమున ఈ (గ్రన్హము ప్రకటితమగుట, దీనికి ముద్రణకైంకర్యభారమును శ్రీ 
ఆచార్యులవారి శిష్యవర్గములోనివారు శ్రీమాన్‌ మంచుకొండ అప్పలరాజు - శ్రీమతి 
సౌ. మంచుకొండ లక్ష్మీకుమారి దంపతులు వహించుట సువర్లమునకు సౌరభము 
అబ్బినట్లయినది. విజయనగరంలోని తైవర్లిక రామానుజకూటంలోని సభ్యులద్వారా 
ప్రతి ఏట ఒక సద్లన్ధము ఆచార్యోపహారముగా సమర్పితమై వెలువడుట అత్యన్త 
ముదానహము. 

ఇట్లు 
మహామహోపాధ్యాయ, కవిశాబ్దికకేసరి, శాస్తరత్నాకర 

శివనగర్‌, వరంగల్‌ శ్రీ.న.చ. రఘునాథాచార్యులు 
30-6-2007 సత్సంప్రదాయ పరిరక్షణ సభాధ్యక్షులు 


సాహిత్యవిద్యా ప్రవీణ, భాషాప్రవీణ 
ఉ.వే. శ్రీమాన్‌. కిడాంబి వేంకటాచార్యస్వామివారు, ఎమ్‌,ఏ 
(భూతపూర్వ ఆం ధ్రశాఖాధ్యక్షులు, వై.ఎన్‌.కాలేజ్‌ ) 
స్థానాచార్యులు, ఆదికేశన ఎంబెరుమానార్‌ స్వామివార్ల దేవస్థానం 
కోవెలవీధి, నరసాపురం 
స్వస్తి శ్రీ ర్లిశతాత్‌ 
ఏష హ్యోవానన్టయాతి 

వేజ్కటాద్రిసమం స్థానం బ్రహ్మాణ్ణే నాస్తి కించన | 

వేజ్కటేశసమో దేవో న భూతో న భవిష్యతి ॥ 

శ్రీమణవాళమామునుల అప్టదిగజములలో అప్రమేయ ప్రతిభాశాలి ప్రతివాది 
భయంకరం అబ్జన్‌స్వామివారు. ఉభయవేదాన్తములయందు, న్యాయమోమాంసాది 
శాస్తములయందును వీరికిగల ప్రతిభాపాటవములు అనన్యాదృశములు. వాదకేళికి 
విచ్చేసిన ప్రతిపక్షులను పరాజితులను జేసి స్వాచార్యులచే “వాదిభీకరా” అని 
ప్రశంసింపబడినవారు. (ప్రాస్తానికంలో చూడవచ్చును) 

శాస్త్రచర్యలలో వీరి వాక్కు ఎంతటి కర్కశమైనదో కవితావిషయమున నంతటి 
లలితమైనది. 


“సాహిత్యే సుకుమారవస్తుని......తర్కే వా.......మయి......సమం లీలాయతే భారతీ” అను 
సూక్తి వీరి విషయమున సార్థకము. 


ఇట్టి ప్రభావంగల అజ్ఞన్‌ అనుగ్రహించిన దివ్యకృతులు సెక్కులు. సై 
కృతులలో ప్రస్తుత శ్రీవేంకటేశ్వర సుప్రభాతాదిరచనలు పరమవిలక్షణములైనవి. 
మణవాళ మామునుల వైభవమును గ్రహించిన పిమ్మట అణ్జన్‌ వారివిషయంలో “తేవు 
మత్తజీయేన్‌” అను రీతిలో నమితప్రావణ్యము గలవారై, తదాస్థానరత్నమై 


వెలుగొందినారు. 


ఒక పర్యాయం మామునులు తిరువేజ్ణడముడైయాన్‌కు మంగళాశాసనం 
చేయుటకు తిరునులైకు వేంచేసినారు. స్వాచార్యుల ననుసరించిన అణ్జన్‌ తదాజ్ఞతో 
శ్రీనివాసుని సన్నిధిలో పై స్తోతములను ఆశువుగా ననుగ్రహించినారని పెద్దల సూక్తి 
(ప్రాస్తానికంలో చూడవచ్చును) 

ఈ శ్లోకములు శ్రీనివాసుని నిర్హేతుకకృపతో, ఆచార్యాను గ్రహంతో 
నవతరించినవి గావున “మొపట్టోడుమ్‌ కవియముదమ్‌” అను రీతిగా శబ్బార్థపుష్టితో 


గూడి పరమరస్యములైయున్నవి. సంస్కృ తవేదాన్రములలోని గాంభీర్యము, 
ద్రావిడవేదాన్తములలోని మాధుర్యము అణ్జన్‌ శ్రీసూక్తులలో నిండియుండు రీతి ముచ్చట 
గొల్పును. 

సాంప్రదాయికములైన విషయములతోబాటుగా వేదాన్తవేద్యములైన పెక్కు 
విషయములు ఇమిడియుండుట వీనిలోని ప్రత్యేకత. 

భగవానునికి దాసభూతుడైన చేతనుడు స్వామికి సుభ్రాతమును పల్కుట, 
స్తుతించుట, నీవే రక్షకుడవని విన్నపించుట, స్వామి అభివృద్ధికి కోరుట-అనునవి 
చేయదగినవి. దీనిచే స్వస్వరూపము సిద్దించుటయేగాక స్వామికి ప్రీతి కల్లును. 
“ఆభిముఖ్యసూచనమాత్రత్తాలే సన్తోషమ్‌ విళైయుమ్‌” అని కదా శ్రీలోకాచార్యుల 
శ్రీసూక్తి “వెదకబోయిన తీగ కాలికి తగిలినట్టుగా” స్వామి సంతోషించును. 

భగవదారాధన సుప్రభాతముతో ప్రారంభమై, మంగళాశాసనముతో 
(శాత్తుముటై) పూర్తియగును. ఈ క్రమములో పై శ్లోకముల కూర్పును భావింపవచ్చును. 
తిరుమలైలోని శ్రీనివాసుని సన్నిధిలోనేగాక సకలఅర్బామూర్తుల సన్నిధులలోను సై 
సుప్రభాతాదులు అనుసన్టింపబడుట వీని ప్రాముఖ్యమును తెల్పును. 

సాధారణముగా, సుప్రభాతములను అనుసన్దించువారే గాని అందలి విశేషాల్ని 
ఆకలింపుజేసికొన యత్నించువారు విరళముగా నుందురు. 

పరమభోగ్యములైన ఈ స్తోతములయందలి భావాల్ని సాధారణవ్యక్తులు 
సైతము ఆస్వాదింపవలయునను ఉదారాశయంతో ఉభయవేదాన్తధిషణామండితులు, 
విశేషించి తమిళ ఇలక్కణంలో సిద్ధహస్తులు, “శ్రీవైష్ణవసింహ” బిరుదాంకితులు, 
తిరుపతిలోని ప్రాచ్యకళాశాలలోని న్యాయశాఖకు భూతపూర్వాధ్యక్షులు, కీర్తిమూర్తులు, 
శ్రీమాన్‌.టి.ఏ. కృష్ణమాచార్యస్వామివారు తమిళంలో సువిశదమైన వ్యాఖ్యను 
కృపజేసినారు. 

కాంచీ మహావిద్యాన్‌ ప్ర.భ.అణ్జన్‌ స్వామివారు శ్రీకృష్ణమాచార్యస్వామివారి 
రచనలను సంఖావించినారనగా నింతకంటె నీ వ్యాఖ్యాసొవాదవాన్ని తెలుపుటకు వేజొక 
ఉదాహరణము వలదుకదా! పైతమిళ వ్యాఖ్యలోగల కొన్ని విశేషాలు - 
10న శ్లోకంలో- స్వాచార్యులైన మామునులపరంగా జేసిన స్వాపదేశవివరణం- 
“భృంగావలీ-కమలోదర” శబ్దస్వారస్యము. 
14వ శ్లోకంలో -శ్రీనివాసపుష్కరిణినిగూర్చిన విశేషాలు 
15వ శ్లోకంలో- శ్రీ శేషైల-గరుడాచల-నేంకటాద్రి మొదలగువాని నామసార్థక్యము; వానికి 
సంబంధించిన ఐతిహ్యములు 


21న శ్లోకంలో -ద్వయమం త్రార్ధము ఇమిడియున్న సౌందర్యము. ఇట్టెన్నియో విశేషాలు. 
తవ్విన కొలది నిధినిక్షేపములు లభించును. 
తమిళంలోనున్న పై వాఖ్యను అనువదించి తెలగువారికి అందజేసిన 


మహోదారులు ఉ.వే.శ్రీమాన్‌.డా॥ చి॥ శింగరాచార్యస్వామివారు. పెక్కు దివ్య 
ప్రబనములకు, సంప్రదాయస్తోత్రములకు విశేషసీఠి లతో శింగరాచార్యస్వామివారు 
కూర్చిన వ్యాఖ్యలు భక్తిసంప్రదాయమునకు సిగపూవులై అలంకరించుచున్నవి. 

“మణినా వలయం నలయేన మణిః” అను న్యాయానుసారం మూలవ్యాఖ్య, 
అనువాదం పరస్పరశోభాధాయకములై యలరారుచున్నవి. 


కళలకు కాణాచియెన విజయనగరం ప్రపత్తిసంప్రదాయానికికూడ నెలవు. 
సం ప్రదాయశిరోమణులైన కీర్తిమూర్తులు, ఉనే. శ్రీ మాన్‌.కందాళ వేంకటాచార్యస్వామివారి 
కటాక్షంతో, ఉపదేశాదులతో లబ్దసత్తాకమైనది -ఇందలి “తైవర్లిక శ్రీ వైప్లవగోష్టి”. ఈ 
గోష్టివారు నిర్వహించు కార్య క్రమములే వీరి సంప్రదాయనిష్టకు తార్కాణము. 

శ్రీమాన్‌ వేంకటాచార్యస్వామివారి కుటుంబసభ్యుల, ముఖ్యముగా శ్రీమతి 
జానకిగారి ఉపదేశములను పొందు భాగ్య మో గోష్టివారికి కల్గుట ముదావహము. 


ప్రతివర్షము ఆచార్యతిరునక్షత్రోత్సవనందర్భంగా జరుగుసభలలో 
ఆచార్యవరినస్యగా నొక సంప్రదాయ గ్రంథమును పెద్దలచే ఆవిష్కరింపజేయుట ఈ 
గోస్టికివారికి పరిపాటి. పై ఆచారం ప్రకారం శ్రీ శింగరాచార్యస్వామివారిచే 
ననువదింపబడిన శ్రీవేంకటేశ్వర సుప్రభాతగ్రంథమును ఆవిష్కరింపజేసి ఆస్తికుల 
కందించుట ప్రశంసనీయము. 

ఆచార్యకైంకర్యముగా నీ గ్రంథము[ద్రణమునకై తను పవిత్రద్రవ్యాన్ని 
సమర్పించిన శ్రీమతి మంచుకొండ లక్ష్మీకుమారి, శ్రీమాన్‌ అప్పలరాజు దంపతులకు 
ఆనందనిలయుడైన స్వామి ఆయురారోగ్యఐశ్యర్యాదులను అనుగ్రహించి 
ఆచార్యసేవానందమును (ప్రసాదించుగాక యని అన్మదారాధ్య దైవమైన 
భగవద్రామానుజుల దివ్యపాదారవిన్హముల సన్నిధిలో ప్రార్థించుచున్నాను. 


సన్లు శ్రేయాంసి భూయాంసి 


ఇట్లు 
నరసాపురం భాగవతవంశవదుడు 
27-6-07 కిడాంబి వేంకటాచార్యులు 


10 


“పండితరత్న”, ఉ.వే. శ్రీమాన్‌ 


ఆచార్య, టి.సి. శ్రీరామచం ద్రాచార్యస్వామివారు 
సంపాదకులు, భక్తినివేదన, సింహాచలం, విశాఖపట్టణం 


ప్రత్యూషదివ్యపననాంకూరపరిష్వంగము 
శ్రీవేంకటేశసు ప్రభాతం అతివిలక్షణమైన మధురప్రబంధం. ఇది చాతురంగం. 


జగదవనచింతాయోగని ద్రాభిరాముడైన పరంధాముని మేలుకొలిపి, స్తుతించి, శరణాగతి 
చేసి, పరవశాన మంగళాశాసనం కావించటం ఈ ప్రబంధపరమార్థం. 


శ్రీమద్వరవరమునుల అష్టదిగ్గజశిష్యులలో ప్రతివాదిభయంకరులుగా 
ప్రఖ్యాతులు, బహుప్రబంధనిర్మాతలు, ప్రొఢనిద్వత్కవులు అయిన అజ్ఞన్‌స్వామి ఈ 
ప్రబంధనిర్మాతలు. 


వాయు, వారాహ, స్కాంద, బ్రహ్మాండాది నైకపురాణాంతర్గతకథాదీప్తితో, 
ఆళువారుల, ఆచార్యుల స్తుతివిసరస్సూర్తితో సప్తగిరివాసుని శ్రీనివాసుని కలరూపును 
కనులార, మనసార, తనివితీర అనుభవించి ఆ ఆనందపారవశ్యాన అజ్జన్‌స్వామి లోకానికి 
అందించిన అమృతరసకలశం ఈ సుప్రభాతం. వీరువారనక సర్వులకూ ప్రాతర్నిత్య 
నిషేవ్యంగా స్పృహణీయ మీప్రబంధం. 


ఏ స్తుతిప్రబంధనుయినా, శబ్దానుసంధానంతోపాటు అర్జానుభావనము 
ఏర్పడితే కలిగే ఆనందం ఇంతా అంతా కాదు. ఈ దృష్టిలో స్తోతప్రబంధాలకూ 
వ్యాఖ్యానాలావశ్యకాలు. ఆ వ్యాఖ్యానమూ కేవల శబ్బార్హ వివేచన దృష్టితో కాక, 
సంప్రదాయ దృష్టితో కవి అంతరంగానికి నన్నిహితంగా, ప్రతిబింబకంగా 
సమ్యగ్విషయావగాహన పాటవంతో, మసకబారని చూపుతో, అకుటిలచిత్తాన, 
హృదయసంవాదంకలిగి అనుశీలనం కావించాలి. అట్లాంటి చూపు, మనసుతోపాటు 
వ్యాఖ్యానిర్మాణానికి కావలసిన పరికరం పర్యాప్తంగా కలవారు కావాలి వ్యాఖ్యాతలు. 


ప్రథమంగా ఈ ప్రబంధానికి సరసము, ప్రామాణి“ము అయిన వ్యాఖ్యానాన్ని 
తమిళభాషలో అను[గ్రహించినవారు న్యాయవేదాన్తవిద్వాన్‌, ఉ.వే.శ్రీమాన్‌.టి.ఏ. 
కృష్ణమాచార్యస్వామివారు. వారు సంస్కృత ద్రావిడభాషలలో సమస్కంధులు. బహుప్రబంధ 
వ్యాఖ్యాననిర్మాణలబ్దయశోవిరాజితులు. సత్సంప్రదాయనిష్టులూ కావటంతోపాటు 
తిరుమలకు చెందినవారు. క్లేత్రతీర్థస్థ లసం ప్రదాయవిషయపరిజ్ఞానం కలవారు. 


11 


“నామూలం లిఖ్యతే...నానపేక్షిత ముచ్యతే” అన్నట్లు సాగింది వారి వ్యాఖ్యాన 
నిర్మాణవైఖరి. 


“ఈషత్ర్పపుల్లసరసీరు హనారికేళపూగద్రుమాదిసు మనోహరపాలికానామ్‌” 
అన్నచోట పాలికాశబ్దానికి గుత్తులు అని అర్థం వ్రాస్తూ ప్రస్తుతనిఘంటువులలో ఈ 
అర్థంలో ఈ శబ్దం కనబడటంలేదంటూ భక్తాంఘ్రిరేణువుల తమిళప్రయోగాన్ని (వణ్‌ 
పాలైగళ్‌ నాణ) ఉపష్టభకంగా ఉదాహరించినారు. ఇక్కడ ఒక మాట. తెలుగులోను 
గుత్తులు అన్న అర్థంలో “పాళలు” అని అల్లసాని ప్రయోగం ఉంది. ఇది దేశ్యపదం. 
అబ్జన్‌ ఈ దేశ్యపదాన్నే పాలికారూపంతో ప్రయోగించినారు అనిపిస్తుంది. 


స్థానికసమయాచారాలు తెలిస్తేకాని కొన్ని విషయాలు ప్రామాణికంగా 
వివరించలేరు. 


ఏలాలవంగఘనసారసుగంధి తీర్దం 

దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణమ్‌ 
అన్నప్పుడు “వియత్సరితి” అంటే మిన్నేటిలోని అనకుండా, ఆకాశగంగలోని-అని 
వ్రాయటం స్థలసమయాచారవిశేషాభిజ్ఞతకు దృష్టాంతం. 

ఆయా సందర్భాలలో ద్వయార్థసమన్వయాన్ని, శరణాగతితత్వాన్ని నిరూపించి 
సమన్వయించిన పట్టులు కొల్లలు. సర్వధా ఈ వ్యాఖ్యానం హృద్యం, అనవద్యమూను. 


ఈ తమిళవ్యాఖ్యానాన్ని లలితవిశదంగా ప్రస్తుతం తెలుగువారికి సమర్పిస్తున్న 
వారు వ్యాఖ్యాతృశిరోవముణి.ఉ.వే. శ్రీమాన్‌.డా.ఈ.ఏ.శింగరాచార్యస్వామివారు. 
శ్రీస్వామివారు బవాస్తోతవ్రబంద వ్యాఖ్యాతలు. నిండుకుండ. 
నిరంతరబహు[గ్రంథనిషేనణ తత్సరులు. సంస్కృతాంధ్ర ద్రావిడసాహిత్యముల చెలిమి 
కలిమి బలముగ కలవారు. ఉభయవేదాన్త సీమంతినీ చరణాబ్దమధువ్రతులు. 
వ్యాఖ్యానరచనా పర్యాప్తపరికరదక్షులు. తమిళవ్యాఖ్యాన భోగ్యతను గుర్తించి దానిని 
తెలుగువారికి సమర్సింప కూతూహలపడిన ఉదారులు. 

మూలానుగుణముగా తెలుగువ్యాఖ్య రూపొందినది. 

ఇన్ని యోగ్యతలు కల శ్రీశింగరాచార్యస్వామివారు. తెలుగు వారి నాలుకలపై 
నిత్యం నర్తించే ఈ సుప్రభాతప్రబంధానికి మధురమైన వ్యాఖ్యానాన్ని అందించడం 
“ప్రత్యూషదివ్యపవనాంకూరపరిపష్వంగం” వంటిది. 


12 


రతనాలను గనులనుంచి తవ్వి తలకెత్తే వారున్నా, వాటికి మెరుగులు పెట్టి 
ప్రకాశింపజేసే వారు లేకపోతే మరుగున పడిపోతాయి; మాసిపోతాయి. 
శ్రీశింగరాచార్యస్వామివారు వెలికితీసిన ఈ ప్రబంధ వన్యాఖ్యానరత్నాన్ని 
ప్రకాశింపచెయ్యటానికి సిద్దపడి ఆచార్యవరివస్యగా ఈ కైంకర్యాన్ని ప్రపన్నలోకానికి 
సమర్పిస్తున్న కైంకర్యవల్లభులు శ్రీమతి లక్ష్మీకుమారి, శ్రీమాన్‌ మంచుకొండ అప్పలరాజు 
దంపతులు. వీరి ఆచార్య ప్రతిపత్తికి అనేకమంగళాశాసనములు. 
ఉభయవేదాంతవిదుషీమణి, తమకు ఆచార్య అయిన శ్రీమతి జానకమ్మగారి 
నిర్దేశకత్వంలో విజయనగరం తైవర్షిక రామానుజకూటం ప్రతియేటా జరుపుకొనే ఆచార్య 
వరివస్యలో ఈ సవ్యాఖ్యాన ప్రబంధాన్ని భాగవతగోప్టికి ఉపాయనంగా సమర్పించుకోవడం 
ప్రశస్యతరం. వారి కైంకర్య శ్రీ నిత్య శ్రీః నిత్య్వమంగళముగా విరాజిల్లుగాక. 
ఇట్లు 
విన్నవించు భాగవతవిధేయుడు 
టి.సి. శ్రీరామచంద్రాచార్య 


13 


శాస్తరత్నాకర 

ఉ.వే. శ్రీమాన్‌.డా.ఎస్‌.వి.రంగరామానుజాచార్యస్వామివారు 
అధ్యక్షులు, ఉభయవేదాంతాచార్యపీఠము 

ప్రిన్సిపాల్‌, ప్రాచ్యకళాశాల, కొవ్వూరు. 


శ్రీమతే రామానుజాయ నమః 
కృతే చ ప్రతికర్తవ్యమ్‌ 


“సుప్రభాతం” అనగానే ఆబాలగోపాలం ఆంధ్రదేశంలో శ్రవణపేయంగా 
సృతిపథంలో మెదిలేది శ్రీ వేంకటేశ్వరసు ప్రభాతమే. ఈ సు ప్రభాతం ప్రచారమాధ్యమాల 
ద్వారా ప్రతి శనివారం మంగళధ్వనిగా దేశపు నలుచెరగులా ప్రతిధ్వనించింది. దీన్ని 
అనుగ్రహించినవారెన్వరోకూడా చాలామందికి తెలియదు. సాధారణజనాల నాల్కల 
పైకూడా స్ఫురించే ఈ సుప్రభాతాన్ని ప్రతివాదిభయంకరం అణ్జన్‌ అనేవారు 
అనుగ్రహించారు. ఇది పైకి ఒక సాధారణసుప్రభాతంగా గోచరించినా చక్కటి 
వర్గనాచాతురితోను, సంప్రదాయ పరిమళంతోను (శోత్స-పఠిత్స) హృదయరంజకంగా 
కూర్చబడింది. సుప్రభాతకర్త శ్రీవేంకటేశస్తుతిలోని మొదటిశ్లోకంలోనే చక్కని 
వర్ణనాశిల్సాన్ని దర్శింపజేశారు. అమ్మయొక్క వక్షఃస్టలాలంకృతమైన కుంకునుచేత, 
స్వామి అమ్మను ప్రీతితో కౌగలించుకొన్నప్పుడు స్వామి మేని సహజనీలిమతోపాటు 
“రాగి రంజితమైంది. దానివల్ల స్వామి దేహం “అతులిత మైంది. వేదంలోని 
“నీలతోయదమధ్యస్థా” అనేచోట “మధ్యన్హనీలతోయదా విద్యు దివి అని 
భగవద్రామానుజులు వ్యాఖ్యానించారు. స్వామి దేహం సహజనీలమై మేఘనునోజ్ఞంకాగా, 
దాని చుట్టూ లక్ష్మీ విద్యుత్తు పరివేష్టించి ఉండి సొవర్ణరాగరంజితమైనదని అద్భుతమైన 
భావన ఆవిష్కరింపబడింది. భోజుడు దాన్నే 'లక్ష్మీవిద్యుల్లసితమ్‌” అని విశదపరచాడు. 
ప్రస్తుతంలో, ఆ సౌవర్లకాంతికి తోడుగా కుచకుంకుమరాగంకూడా చేరి, స్వామి దేహానికి 
విలక్షణకాంతిని సంతరించినదన్నమాట. “నియతి అని అనడం చేత ఈ అరుణిను 
ఏదో ఒక కాలానికి పరిమితంకాక సార్వకాలికం అని వ్యక్తమై, అమ్మ 'నిత్యానపాయిని' 
అని స్ఫురింపజేస్తున్నది. ఈ రాగం శరీరానికి మాత్రమే పరిమితంకాక, ఆంతరమైన 
హృదయస్మ్థానాన్నికూడా రాగరంజితం చేసి, స్వామి “'లోకపతి' కావడానికి కావలసిన 
“పీతి” గుణాన్నికూడా అవగతం చేస్తున్నది. ఈ రాగమే, స్వామి నేత్రాలకు సహజమైన 
రాగాన్ని అతిశయవైభవంగా చేస్తున్నది. దానివల్ల స్వామి సర్వదా సర్వాశ్రయణీయుడని 
వ్యక్తమవుతున్నది. ఇలా ్రతిశ్లోకంలో ఒక విలక్షణ భావాభివ్యంజనం మనం 
గమనింపవచ్చు. 


14 


ఇక, సుప్రభాత, స్తుతి, ప్రపత్తులకు, మంగళాశాసనానికి వ్యాఖ్యను వెలయించిన 
మహానుభావులు న్యాయవేదాన్తవిద్వాన్‌, శ్రీవైప్లవసింహ, ఉ.వే.శ్రీమాన్‌.టి.ఏ. 
కృష్ణమాచార్యస్వామివారి వివరణశైలి మనోజ్ఞం. సుప్రభాతంలోని 14వ శ్లోకంలో “శ్రేయో- 
ర్జినో హరవిరించిసనందనాద్యాః, ద్వారే వసంతి వరవేత్రహతోత్తంగా? అన్నచోట 
శ్రేయోర్జులైన వారిని వేత్రంతో హననం చేయడం సహజం అని సాధారణబుద్దికి 
తోచవచ్చు. చాలా స్తుతుల్లో ఇలాంటి వర్ణనం అవర్షనీయం. దేవతాంతరనిషయంలో 
సామాన్యంగా గోచరించేదే. కాని, ఇందులో ఒక బౌపనిషదరహస్యం ఉంది. పరమపదంలో 
దగ్గర ద్వారసాలకులేకాక 'యష్టిహ' శబ్దంచే నిర్దేశింపబడే మహూర్తనాయకులుంటారని 
సౌబాలం చెబుతుంది. ఏదో ఒక ఉపాసనతో పరమపదాన్ని చేరిన సనకసనందనాదులను 
ఆ యష్టిహశబ్దనిర్దేశ్యులైన ముహూర్త పురుషులు వేత్రదండాలతో కొడతారని 
చెప్పబడింది. కాని ఇది కొట్టడం కాదు. కేవలం స్పృశించడమే. ప్రస్తుతంలో అయితే, 
ఈ శ్లోకవ్యాఖ్యానంలో వ్యాఖ్యాత. “వేత్రవరం వ్రజామి ఎను భట్టర్‌ అరుళిచ్చెయ్‌దపడి 
గర్భ గృహత్తిన్‌ వెళివాశలిల్‌ కుణుక్కాక అమైక్కపట్టిరుక్కుమ్‌ ఉల్‌ తడియిల్‌ మోదిక్కొల్ఞ 
తలైయై యుడైయవర్‌గళ్‌ొ (“వేత్రవరం వ్రజామి” అని భట్టరువారి సాయించినట్లుగా, 
గర్భాలయపు వాకిలిబయట అడ్డంగా నిలుపబడి ఉన్న బెత్తముపై మోదుకొనిన తలలను 
కలవారు) అని అర్థాన్ని చెప్పి ఎంతో జౌదార్యాన్ని పోషించారు వ్యాఖ్యాత. ఇక్కడ 
శిష్టసమ్మతమైన చక్కని సంప్రదాయాచారం. వ్యక్తమవుతున్నది. ఉపనిషత్తు కుడా 
ఈ భావాన్నే వ్యక్తపరచింది తప్ప, నెత్తిపై కొట్టడాన్ని కాదు. “ఏలాలవంగ” ఇత్యాది 
నుప్రభాత శ్లోకంతో ఆకాశగంగాతీర్దం స్వామికైంకర్యాంలో నిరంతరం 
వినియోగింపబడేదన్న ఆచారం విశదపరుపబడింది. 23వ శ్లోకంలోని వ్యాఖ్యలో కూడా" 
“కాంతాకుచాంబురుహకుట్కలలోలదృ స్టే” అన్న సంబోధనంలోని రహస్యం లెస్సగా 
విశదపరచబడింది. 

ఇలా ఎన్నో మనోజ్ఞభావాలతో హృద్యమైన సుప్రభాత, స్తోత్ర, ప్రపత్తి, 
మంగళాశాసనకదంబాన్ని పెద్దలవ్యాఖ్యతోపాటు, తమ ఆంధ్రానువాదాన్ని లెస్సగా 
జతపరచి అనుగ్రహించిన మన సింగరాచార్యస్వామి సర్వథా అభినందనీయులు. దాన్ని 
వెలికిదేవడంలో ఆర్థికంగా తమ జొదార్యాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్‌ మంచుకొండ 
అప్పలరాజు, లక్ష్మీకుమారి దంపతులు అనేక మంగళాశాసనాలకు అర్హులు. అస్తు. 


-కాజ్నాకాట్యాకాజ్న 


15 


శ్రీమతే రామానుజాయ నమః 
ఆచార్యవందనము 
యో నిత్య మచ్యుతపదామ్చ్పుజయుగ్మరుక్క- 
వ్యామోహత స్తదితరాణి తృణాయ మేనే | 
అస్మద్లురో రృగవతో-స్య దయెకసింధోః 
రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే ॥ 
మా ఆచార్యులు ఉ.వే. శ్రీమాన్‌ కందాళ వేంకటాచార్యస్వామివారి తిరునక్షత్ర 
సందర్భమున 19వ ఉభయవేదాన్తపండితసభలలో విశేషముగ “ఆచార్యవరివస్య'ను 
చేసుకొనే భాగ్యము మాకు ఈ సంవత్సరము ప్రాస్తమయినది. భాగనతసమ్మానము, 
గ్రంథముద్రణకైంకర్యము చేసుకొనే అదృష్టము మమ్ములను వరించినది. 'సిరిరా 
మోకాలొడ్డుటి అవివేకముకదా ! ఆనందముగా అంగీకరించినాము. ఆచార్య బుణము 
తీరనిదే. అయినా, ఈ కైంకర్యమునలన భగవద్భాగవతాచార్య మంగళాశాసనములను 
పరిపూర్ణముగ పొందగలిగే అవకాశము మాకు కలిగినది. “ఆచార్యవాన్‌ పురుషో వేద” 
అని శ్రుతివాక్యము.“ దైవముకన్న ఆచార్యుడే మిన్న” అన్నది పెద్దల సూక్తి. 
నిగ్రహానుగ్రహములు రెండును కలవాడు భగవంతుడు. కేవలానుగ్రహము కలవారు 
ఆచార్యులు. భగవంతుని ఆశ్రయించినవారికి పురుషార్హసిద్ది కలుగుతుందో లేదో 
అనే సందేహముండనచ్చును. కాని భాగవతులను ఆశ్రయించినవారికి ఆ సందేహము 
అవసరము లేదు. 
“సిద్ది రృవతి వా నేతి సంశయో-చ్యుతసేవినామ్‌ | 
న సంశయో-స్తి తద్భక్తపరిచర్యారతాత్మనామ్‌ ॥ 
మానవజన్మ దుర్లభమైనది. అటువంటి జన్మ లభించినవాడు సదాచార్యులను 
ఆశ్రయించి, వారి అభిమానమునకు, అనుగ్రహమునకు పాతుడగుట అరుదైన 
విషయము. సదాచార్యులనుపదము భగవద్రామానుజులవారికే తగినదని అంటారు. 
“తస్మిన్‌ రామానుజార్యే గురు రితి చ పదం భాతి, నాన్యత”. రామానుజులవారి 
శ్రీపాద సంబంధము కలవారు తప్పక సద్గతని పొందుతారని సంప్రదాయజ్ఞుల 
విశ్వానము. మాకు మా ఆచార్యులు శ్రీమాన్‌ వేంకటాచార్యస్వామివారే 
అపరరామానుజులు. మాతైవర్గికవైప్లవకులమును ఉద్ధరించిన మహానుభావులు వారే. 
వారి మంగళాశాసనమే మాకందరికీ అన్ని విధములైన సంపదలను కలిగించుచున్నది. 


మా దంపతులపట్ల వారికి ప్రత్యేకమైన అభిమానము. “కొంతమంది చేసేది 
తక్కువ. చెప్పుకొనేది ఎక్కువ. కాని మీ దంపతులు చెప్పకుండానే చేసే స్వభావం 


16 


కలవారు” అని వారు మమ్ములను మనసారా అభినందించి ఆశీర్వదించేవారు. 
సాత్వికమైన ప్రవృత్తిని కలిగి అందరితో కలిసిమెలిసి ఉండే మమ్ములను చూచి చాలా 
నంతోషించేవారు.. మూ మావుగారు శ్రీమాన్‌ రావుకృన్మగారికిగల 
శ్రీమద్రామాయణపారాయణనిష్టను వారు చాలా అభినందించినారు. మా పెద్దలకుగల 
మంచిసంస్కారములను అలవరచుకొని అందరి మన్ననకు పాత్రులమయేటట్లు వారు 
మమ్ములను దీవించినారు. ఏదైనా సత్కార్యమునకు సహకరిస్తే తమకు ఉపకారము 
చేసినట్టుగా పొంగిపోయే నిర్మలహృదయులు మా వేంకటాచార్యస్వామివారు. 


వారి తిరునక్షత్రమహోత్సవజ్ఞాపికగా ఈ సంవత్సరం “శ్రీవేంకటేశ 
స్తోత్రలహరి'ని ప్రచురించుకొనే అవకాశము కలిగినది. శ్రీ వేంకటేశసు ప్రభాతము, 
స్తోత్రము, ప్రపత్తి మంగళాశాసనములు అందరికీ నిత్యానుసంధేయములు. వాటికి 
చక్కటి తమిళ, ఆంధ్ర, వ్యాఖ్యానములతో ఈ (గ్రంథము అందమైన రూపమును 
పొందినది. ఇది అందరికీ ఆమోదయోగ్యమవుతుందని మా ఆశ. ఏడుకొండలవానిని 
దర్శిస్తే ఏడేడు జన్మల పాపములు రూపుమాసిపోతాయి. ఆయనకు సుప్రభాతము 
పాడితే మన అజ్ఞానాంధకారము తొలగిపోతుంది. ఆయనను స్తుతిస్తే మనకు త్రికరణశుద్ది 
కలుగుతుంది. ఆయనను ఆశ్రయిస్తే ఉత్తనుగతి లభిస్తుంది. ఆ స్వామికి నిత్యము 
మంగళాశాసనము చేస్తూ నిత్యకైంకర్యపరులము కావాలనే మన ఆశ ఆచార్యాను 
గ్రహముంటే తప్పక నెరవేరుతుంది. 


మా ఆచార్యులు నామధేయము ఆ వేంకటాచలాధీశునిదే కావడము మాకు 
మరింత స్ఫూర్తినిచ్చింది. వేంకటాచార్యస్వామివారి తిరునక్షత్రజ్ఞాపికగా శ్రీ వేంకటేశ 
స్తోత్రలహరి ఆవిష్కరింపబడడము విశేషముగా అనిపిస్తోంది. “శ్రీ వేంకటేశచరణా శరణం 
ప్రపద్యే” అంటూ ఒకేసారి ఆచార్యులను, ఆరాధ్యదైనమును ఆశ్రయించే అవకాశము 
కలగడము రామానుజుల అనుగ్రహవిశేషము. “నిత్యం యదీయచరణా శరణం 
మదీయమ్‌” అంటూ శ్రీ వేంకటాచార్యస్వామివారి శ్రీచరణములను, “జీవిల్‌ 
కాలమెల్లామ్‌ ......” అంటూ ఆ శ్రీ వేంకటేశ్వరస్వామి శ్రీచరణములను సేవించుకొని 
తరించే భాగ్యము మాకు తరతరములనరకు కలగాలని, వంశాభివృద్ధికలిగి 
భగవద్భాగవతాచార్య కైంకర్య పరులమయేటట్టు మంగళాశాసనము చేయమని 
భాగవతోత్తములందరినీ సవినయముగా ప్రార్థిస్తున్నాము. దానికి మా రానూనుజులవారి 
అనుగ్రహము తోడుగా ఉండాలని కోరుకుంటున్నాము. 


వూ ప్రార్లనను మన్నించి వువమ్ములను తవు అవతాల్యములైన 
@ క 


మంగళాశాసనములతో కటాక్షించిన పరమహంసపరివ్రాజకాచార్య, శ్రీశ్రీశ్రీతిరుముల 


17 


తిరుపతి పెరియకోనవిల్‌ కేళి అప్పన్‌ శ్రీరంగరామానుజ పెరియజీయర్‌ స్వామివారి 
దివ్యసన్నిధిలో “తలైయల్లాల్‌ కైన్మూజిలేన్‌” అనురీతిలో కృతజ్ఞతాపూర్వకముగా శిరసా 
ప్రణమిల్లుచున్నాను. మాకు ప్రత్యేకమైన మంగళాశాసనములను కావిస్తూ తను 
అమూల్యములైన అభిప్రాయములను అందించిన పెద్దలు, భాగవతోత్తములు ఉ.వే. 
శ్రీమాన్‌ శ్రీ న.చ. రథునాథాచార్యస్వామివారికి, ఉ.వే. శ్రీమాన్‌ కిడాంబి 
వేంకటాచార్యస్వామి వారికి, ఉన! శ్రీమాన్‌ టి.పి. రానుచం ద్రాచార్యస్వామి వారికి, ఉనే. 
శ్రీమాన్‌ సముద్రాల రంగరామానుజాచార్యస్వామి వారికి, తమిళవ్యాఖ్యకు చక్కటి 
ఆంధ్రనివరణమును అందించడమేకాక గ్రంథముద్రణముకొరకు అన్నివిధముల 
శ్రమించిన సహృదయులైన ఉ.వే. శ్రీమాన్‌ ఈయుణ్ణి శింగరాచార్యస్వామివారికి 
ప్రత్యేకముగా కృతజ్ఞతలు తెలియజేసుకొనుచు దాసోహములు సమర్పిస్తున్నాము. ఈ 
సదవకాశమును మాకు కలిగించిన మాఆచార్య కుటుంబమునకు ప్రీతిపూర్వకముగా 
దాసోహములు కావిస్తూ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. 

శ్రీశ! శ్రియా ఘటికయా త్వదుపాయభావే 

ప్రాహ్యే త్వయి స్వయ ముపేయతయా స్పురంత్యా । 

నిత్యాశితాయ నిరవద్యగుణాయ తుభ్యమ్‌ 

స్యాం కింకరో వృషగిరీశ ! న జాతు మహ్యమ్‌ ॥ 

ఇట్టు 
భాగవతవిధేయులు 
మంచుకొండ అప్పలరాజు 
మంచుకొండ లక్ష్మీకుమారి దంపతులు 


18 


ప్రాస్తావికం 


కర్కటే పుష్యసంజాతం వాదిభీకర మాశ్రయే । 
వేదాంతాచార్యసచ్చిష్యం వరయోగిపదాశితమ్‌ ॥ 


సంస్కృ తసాహిత్యంలో ప్రత్యేకస్తానాన్ని అలంకరిస్తున్న స్తోత్రవాజ్యయశాఖ 
విషయవైవిధ్యాన్నిబట్టి, ప్రక్రియావైలక్షణ్యాన్నిబట్టి సలు రీతుల్లో నిస్తరించింది. అందులో 
సుప్రభాత, ప్రపత్తి, మంగళాశాసనాలరూపంలో రచింపబడ్డ స్తోత్రాలు విలక్షణమైన, 
విశిష్టమైన సంప్రదాయానికి చెందినవి. ఈ విభాగానికిచెందిన సంస్కృతస్తుతుల్లో 
మొట్టమొదటివిగా చెప్పదగినని శ్రీప్రతివాది భయంకరం అణ్జన్‌ అనుగ్రహించిన 
శ్రీవేంకటేశసు ప్రభాతమ్‌, శ్రీవేంకటేశస్తోత్రమ్‌, శ్రీవేంకటేశ ప్రపత్తి, శ్రీవేంకటేశ 
మంగళాశాసనమ్‌ అనే నాల్గు స్తోత్రాలు. ఇవి ప్రస్తుతం చక్కని, సంప్రదాయసిద్ధమైన, 
మధురమైన తమిళవ్యాఖ్యానువాదం భగవద్భాగవతలోకానికి సాదరంగా అందింపబడు 
తున్నది. (తెగ్గలై వైష్ణనశాఖకు చెందిన ఆచార్యులలో అత్యంతం ప్రసిద్దులు, సాక్షాత్తు 
శ్రీరంగనాథుడే స్వయంగా ఆశపడి ఆశ్రయించినవారైన ఆచార్య శ్రేష్టులు 
శ్రీమద్వరవరమునులు. వీరికి గల అష్టదిగ్గజాలనే ఎనిమిదిమంది శిష్యులలో ప్రతివాది 
భయంకరం అజణ్జన్‌ ఒకరు. వీరి అభిజనం కాంచీపురం. ముడుమ్చైనంశానికి చెందిన 
అనంతాచార్యులనే మహనీయులకు కంచిసమోపంలోని “తిరుత్తణ్‌కా” అనే క్షేత్రంలో 
క్రోధ (1361 సం॥రం), ఆషాఢమాసం (ఆడిమాసం) కృష్ణచతుర్ధశి మంగళ వారంనాడు 
పుష్యమానక్షత్రంలో వీరు అవతరించారు. వీరి బాల్యనామం “హస్తిగిరినాథ నణ్ణన్‌”. 
వీరి బాల్యం, విద్యాభ్యాసాదులు అన్నీ కాంచీపురంలోనే గడచినవి. అత్యంత ప్రతిభా 
వంతులైన వీరు అచిరకాలంలోనే పలు శాస్త్రాల్లో, సంస్కృ తవేదాంతంలో నిరుపమానమైన 
పాండిత్యాన్ని గడించి ప్రసిద్ధి చెందారు. శ్రీవేదాంత దేశికులు, వారి కుమారులు 
నయనవరదాచార్యులవారివంటి పెద్దల అనుగ్రహానికి పాత్రులయ్యారు. తమకు 
ఆచార్యులైన నయనవరదాచార్యులవారితో వాదించాలని వచ్చిన మయావాదిని అణ్జన్‌ 
ఓడించడాన్ని చూచిన నయనవరదాచార్యులవారు వీరిని సంతోషంతో “ప్రతిభయంకరా! 
రండు” అని సాదరంగా సంబోధించడంవల్ల, ఆ పేరే వీరికి నిరూపకనామమైనదట. 
కొంతకాలం కంచిలో వరదరాజస్వామి సన్నిధిలో ఆరాధన తీర్థకైంకర్యాన్ని నిర్వహించిన 
వీరు తరువాత తాతాచార్యులవారి ఆదేశానుసారం తిరుమలకు వచ్చి, అక్కడ 
శ్రీవేంకటేశుని ఆరాధనకు అవసరమైన తీర్థాన్ని తీసికొనివచ్చే కైంకర్యాన్ని నిర్వహించారు. 


19 


ఆ సమయంలోనే తెన్లలై శ్రీవైప్లన గురుపరంలోని గొప్ప ఆచార్యులైన శ్రీవరవర 
మునులగుణవైభవాన్ని, పాండిత్యాన్ని గూర్చి విని, వారిని సేవించాలనే ఆశతో శ్రీరంగానికి 
చేరి, అక్కడ వరనరమునుల పాదసన్నిధిని ఆశ్రయించి, వారి విషయంలో గొప్ప 
ప్రావణ్యాన్ని పొందారు. ఒక పర్యాయం శ్రీవరవరమునులతో పాటు వీరు తిరుమలకు 
వేంచేసినపుడు ఆచార్యనియమానుసారం శ్రీవేంకటేశ్వరుని విషయంగా ప్రస్తుత 
స్తోత్రాలను నాల్లింటిని ఆశువుగా అనుగ్రహించారు అని పెద్దల సూక్తి 


అజ్ఞన్‌ ఈ స్తుతులను రచించడానికి పూర్వమే భక్తాంఫ్రిరేణుసూరి 
శ్రీరంగనాథుని విషయంలో “తిరుప్పళ్ళి యెళుచ్చి” అనే సుప్రభాతస్తుతి ప్రబంధాన్ని 
అనుగ్రహించినా, అది తమిళభాషలో రచింపబడినది కాబట్టి, సంస్కృ తభాషలో 
సుప్రభాతాది స్తుతుల రచనకు అజ్జనే ఆద్యులని అనవచ్చు. వీరు ఇంకా శ్రీరంగాది 
పలు దివ్యదేశాలలోని అర్భామూర్తుల విషయంలో సుప్రభాతాదిస్తోత్రాలను 
అను గ్రహించారని చెప్పబడుతున్నా, అని అన్నీ లభిస్తున్నట్లు తోచదు. ఈ 
ఆచార్యవర్యులు శ్రీభాష్యం, శ్రీభాగవతం, నంబాలోపనిషత్తు, అన్టళ్లోకి, 
యతిరాజవిశంతి-అనే కృతులపై లఘు వ్యాఖ్యలను, శ్రీ రంగనాథ సుప్రభాతం, 
రామానుజసు ప్రభాతం, శ్రీకృష్ణముంగళం, ప్రపత్తి యోగకారిక, సప్తతిరత్నమాలిక, 
శ్రీవరమునిశతకం, సాదాదికేశమాల, బుుద్దిన్నవం, నిత్యారాధనవిద్ది, 
వరనరమునిసు ప్రభాతం, వరవరమునిమంగళాశాసనం, శెయ్యతామురైత్తాళిణై పాశురం, 
భాష్యకారమంగళం ఇత్యాది పలు కృతులకు రచించినట్లు చెప్పబడుతున్నది. వీటిలో 
కొన్నిమాత్రమే ప్రస్తుతం లభ్యాలు. 


ప్రపత్తి సంబంధించిన విశేషాలు, మంగళాశాసన స్వరూపవిశేషాలు తమిళ 
వ్యాఖ్యానంలోనే వివరంగా ప్రస్తావింపబడ్డవల్ల వాటినిగూర్చి ఇక్కడ ప్రస్తుతించవలసిన 
పని లేదు. సుప్రభాతంవిషయంలో మాత్రం కించిత్తు విన్నసింపబడుతున్నది. “ఉత్తిష్ట 
పురుష! హరి! లోహితపింగలాక్ష!” (తైత్తినారాయణవల్లి) (ఎజ్జతామరలనంటి ఎట్జని 
కన్నులుకల పరమాత్మా! సరమపురుషా! లెమ్ము) అని అంటూ అసాధారణాలైన రెండు 
నామాలతో సంబోధిస్తూ, పుండరీకాక్షత్వమనే అసాధారణ చిహ్నోన్ని నిర్దేశిస్తూ 
వేదపురుషుడు సరమపురుషునకు సుప్రభాతాన్ని పల్కాడు. ఈ వైదిక సత్సంప్రదాయాన్ని 
వాల్మీకి మహర్షి “కాసల్యాసుప్రజా రామ” అని అంటూ విశ్వామిత్రముని ముఖంగా 
ఉపబృంహణం చేశారు. ఉత్తరకాండలో కూడా “సీర! సామ్య! విబుధ్యన్వ 
కౌసల్యానందవర్ధన!, జగద్ది సర్వం స్వపితి త్వయి సుప్తే నరాధిప” (37-4) (ధీరుడా! 


20 


అందమైనవాడా! కౌసల్య ఆనందాన్ని పెంపొదించేవాడా! నిద్రలే. నీవు నిద్రిస్తే లోకమంతా 
నిద్రపోతుంది కదా!) అని అంటూ ఈ విషయాన్ని అమ్రేడితం చేశారు. ఇందువల్ల 
భగవానునకు సుప్రభాతాన్ని పాడడనునేది పరమవైదికమైన, శ్రుతితిహాస సిద్దమైన 
సత్సంప్రదాయమనే విషయం స్పష్టపడుతున్నది. 

“య ఏషు సుప్తేషు జాగర్తి” (కఠ-2-5-8) (అందటు జీవులు నిద్రించేటపుడు 
కూడా ఇతడు మేల్కొని ఉంటాడు) అని సంస్కృతవేదంలోను, “ఉణబ్నువాన్‌పోల్‌ 
యోగు శెయ్‌దపెరుమాన్‌” (నిద్రిస్తూ ఉండేవానివలె కన్నులు మూసికొని జీవరక్షణ 
చింతను చేసే స్వామి) అని ద్రావిడవేదంలోను పరమాత్మ నిత్యజాగరూకుడై ఉంటాడని 
చెప్పబడుతూ ఉండగా ఇక సుప్రభాతాన్నిపాడే ఆవశ్యకత భక్తులకు ఏమి? అనే ప్రశ్న 
కలుగుతుంది. దీన్ని అభిజ్ఞాలైన పూర్వాచార్యులు పలురీతుల్లో సమాధానించారు. 
తొణ్జరడిస్పాడి ఆల్యార్డు “తిరుప్పళ్ళి యెళుచ్చి” అనే సుప్రభాత ప్రబంధాన్ని 
శ్రీరంగనాథుని విషయంగా విజ్ఞాపన చేయడంలోగల సామంజస్యాన్ని వివరిస్తూ 
నంజీయర్‌ అనే ఆచార్యవర్యులు “అనాది కాలంగా అజ్ఞానంతో నిద్రపోయే ఈ 
దివ్యసూరులకు శ్రీరంగనాథుడు తన నిరవధికకృపతో ప్రబోధాన్ని కల్గించి, 
అనుగ్రహించినందువల్ల, తత్ప్వ్వజ్ఞానాన్ని పొందిన ఆళ్వార్లు శ్రీరంగ నాథుజ్ణి ప్రాప్యంగా, 
ప్రాపకంగా తలుస్తూ స్థిరమైన అధ్యవసాయాన్ని కల్గినవారయ్యారు. వీరిని ఆ స్థితిలో 
చూచిన శ్రీరంగనాథుడు నిర్భరుడై ఆనందంతో కన్నులను మూసికొన్నాడు. అపుడు 
ఈ ఆల్వార్డు తనువలె ఇతరులుకూడా ఉజ్జీవించాలనే భావంతోను, కైంకర్య 
భాననతోను స్వామిని ప్రబోధిస్తూ ఈ తిరుప్పళ్ళి యెళుచ్చి అనే దివ్యప్రబంధాన్ని 
పాడారు” అని అనుగ్రహించడం ప్రకృతంలో కూడా అనుసంధేయం. ఇక, ఈ 
సుప్రభాతాన్ని వసంతతిలక వృత్తంలో అజ్జన్‌ అనుగ్రహించడం కూడా గమనించవలసిన 
ఇంకొక విషయం. కాళిదాస మహాకవి రఘునంశమహాకావ్యంలోని 5వ సర్గచివరలో 
అజనుహారాజుకు సుప్రభాతాన్ని పాడే సందర్భాన్ని ఈ వృత్తంలోనే రచించడం అణ్జన్‌ను 
ప్రేరేసించి ఉండవచ్చు. 


అజణ్జన్‌ అనుగ్రహించి ఈ స్తుతుల శైలి అత్యంతం మధురం. వీటిని అజ్జన్‌ 
అనుగహించేటపుడు పలు వేదవేదాంతాది సూక్తులే కాకుండా, దిన్యసూరులు 
దివ్యప్రబంధాలు, వాటికి పూర్వాచార్యులు అనుగ్రహించిన రస్యవ్యాఖ్యానాలు కూడా 
వారి మనస్సులో మెదిలి ఉంటాయి - అనే విషయం ఈ స్తుతులను నిశితంగా 
పరిశీలించిన వారికి మాత్రమే గోచరిస్తుంది. అందువల్ల ఇవి సామాన్యస్తుతులు కావు. 


21 


శ్రీవైష్ణవ సంప్రదాయ రహస్యసర్వస్వాలుగా భావించతగినవి. ఇంతవరకు ఎంతోమంది 
ఈ కృతులకు వ్యాఖ్యానాలను వెలయించినా, భాషాపరమైన, ఆలంకారికాలైన, 
వేదాంతశాస్త్ర గమ్యాలైన విషయాలను వివరించారే తప్ప, దివ్యసూరిసూక్తులను, వాటికి 
గల పూర్వాచార్య వ్యాఖ్యాలను దృష్టిలో ఉంచుకొని వ్యాఖ్యానించినవారు ఎవరూ లేరనే 
చెప్పాలి. ఆ కొణత తీర్చినది ప్రస్తుత తమిళ వ్యాఖ్య. 


తమిళభాషలో రచింపబడినా, అత్యంతసరళం, సువిశదమైన ఈ వ్యాఖ్యానాన్ని 
అను గ్రహించినవారు తిరుపతివాస్తవ్యులు, వైకుంఠవాసులు, గురువర్యులు, 
శ్రీవైష్ణనసింహ బిరుదభూషితులు, న్యాయవేదాంతవిద్యాన్‌, ఉ.వే. శ్రీమాన్‌ పురిశై తిరుమలై 
అనన్దాణ్‌పిల్ళై కృష్ణమాచార్యస్వామి వారు. వీరి వైభవం సందర్భానుగుణమని సంగ్రహంగా 
నివేదింపబడు తున్నది. వీరి అభిజనం కంచిసమోపంలోని పురిశై అగ్రహారం. 
తిరుపతిలోని సంస్కృత కళాశాలలో వీరు న్యాయశా స్రాన్ని మిగిలిన సామాన్య శాస్త్రాలతో 
పాటు ఉ.వే.శ్రీమాన్‌ ఉత్తమూరు వీరరరాఘవాచార్యస్వామివారు, ఉ.వే. శ్రీమాన్‌ పురిశై 
కృష్ణమాచార్యస్వామి వారివంటి మహనీయుల సన్నిధిలో క్షుణ్ణంగా అధికరించారు. 
తరువాత తమిళ విద్వాన్‌ పరీక్షలోకూడా ప్రథములుగా ఉత్తీర్ణులయ్యారు. శ్రీ భాష్యాన్ని 
శ్రీపురిశై కృష్ణమాచార్య స్వామివారి సన్నిధిలో, భగవద్విషయాన్ని ఉ.వే. శ్రీమాన్‌ కచ్చి 
కిడాంబి యామునాచార్య స్వామివారి సన్నిధిలో అధికరించారు. పలు సంప్రదాయ 
రహస్యాలను తెలిసిన వీరి వ్యక్తిత్వం చాలా విలక్షణమైనది. వీరి బుజుత్వం, అర్థశుద్ది, 
నిర్మలమైన ఆచారవ్యవహారాలు ఇత్యాదులు -అన్నీ విలక్షణాలే. “వస్రేణ వపుషా వాచా” 
ఇత్యాది సూక్తికి వీరు ఉత్తమోదాహరణం. వీరివలెనే, వీరి అనుజులు ఉ.వే.శ్రీమాన్‌ 
గోపాలాచార్య స్వామివారు కూడా ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని కలవారు. పరమసాత్వికులు. 
వ్యాకరణ శాస్త్రాన్ని సాంతం అధ్యయనం చేసినవారు. వీరిరువురు చాలాకాలం 
తిరుపతిలో, తిరుమలలో దివ్య ప్రబంధగోష్టిని అలంకరించి, శ్రీవేంకటేశుని విషయంలో 
వాగ్రూపమైన కైంకర్యాన్ని చేసిన మహనీయులు. శ్రీమాన్‌ కృష్ణమాచార్యస్వామి మొదట 
కొంత కాలం శ్రీవేంకటేశ్వర ప్రాచ్యపరిశోధనాసంస్థలో తమిళపండిట్‌గా ఉండి, ఆ 
పిమ్మట శ్రీవేంకటేశ్వరాప్రాచ్య కళాశాలలో న్యాయశాఖాధిపతిగా వృత్తిని నిర్వహించి, 
ఎంతమందికో శాస్త్రభిక్షను పెట్టారు. మహావిద్వాన్‌ శ్రీకాంచి అజ్ఞంగరాచార్య 
స్వామివారితో దేహసంబంధాన్నికల వీరి అదృశ్యహస్తం అణజ్జంగరాచార్యస్వామి వారు 
ముద్రించిన పలు అమూల్య గ్రంథాల సంస్కరణలో ఉన్నది అనడం అత్యంతవాస్తనం. 
వీరు చేసిన ఎన్నో పరిష్కారాలను, సూచలను శ్రీఅణ్ఞాస్వామివారు శ్రీవేళుక్కుడి 


22 


స్వామివారి వంటి పెద్దలు అందజు నిర్వికల్పంగా ఆమోదించేవారు. చాలాకాలం 
నివృత్తిమార్గంలోనే జీవితాన్ని గడిపిన ఈ స్వామి ఆత్మీయుల ప్రార్థనపై రచించిన 
కృతులు కొన్ని మాత్రమే ఉన్నాయి.వాటిలో ప్రస్తుతతమిళ వ్యాఖ్య ఒకటి. ఇది కాక, 
అమృతఫలావళి వ్యాఖ్య, లోకాచార్య పంచాశత్‌ వ్యాఖ్య, దేవరాజార్య ప్రణీతమైన 
నరవరమునిశతకానికి వ్యాఖ్య, శ్రీఅణ్ఞన్‌ ప్రణీతమైన, శ్రీవరవరముని విషయకమైన 
“కణ్డీనుణ్‌ శిణుత్తామ్చు” కు వ్యాఖ్య, శ్రీకృష్ణమంగళవ్యాఖ్య, కూరనాథవింశతి, 
కూరనాథపంచాశత్‌, యతిరాజవింశతి, పూర్యోదినచర్యల వ్యాఖ్యలు, టి.టి.డివారి సప్తగిరి 
మాసప్రతిక (తమిళం)లో అనుగ్రహించిన పలు అమూల్యవ్యాసాలు పేర్కొనదగినవి. 
వీరి వ్యాసాలు “తిరుమలై యప్పన్‌ తిరువరుళ్‌” అనే పేరుతో రెండు సంపుటాలుగా 
పుస్తకరూపంలో ప్రచురించబడ్డాయి. వీరి సంపాదకత్వంలో టి.టి.డి. వారు సుమారు 
50 సం.లకు పూర్వం ప్రచురించిన నిత్యానుసంధానం (తెలుగు వ్యాఖ్యతో), 
తిరువాయ్‌మొళి (తెలుగు వ్యాఖ్యతో) గ్రంథాలు పండితపామరులు అందజీచేత 
ఆదరింపబడ్డాయి. నీరిని చెన్నైనగరవాసులు “శ్రీ వైష్షవసింహ” బిరుదంతో సత్కరించారు. 


నా ఆంధ్రానువాదంలోని లోటుపాట్లను సహృదయపాఠకులు మన్నించి, గ్రంథాన్ని 
ఆదరిస్తారని ఆశిస్తున్నాను. 


ఇట్టు 
భాగవత విధేయుడు 
ఈఏ. శింగరాచార్యులు 


(1 


(2) 


(3) 


(4) 


(5) 


(6) 


(7) 


(8) 


23 


శ్రీవేంకటేశ సుప్రభాతమ్‌ 


కౌసల్యాసు ప్రజా! రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే | 
ఉత్తిష్ట! నరశార్దూల! కర్తవ్యం దైన మాహ్నికమ్‌ ॥ 


ఉత్తిష్టోత్తిష్ట గోవింద! ఉత్తిష్ట గరుడధ్వజ! 

ఉత్తిష్ట కమలాకాంత! త్రైలోక్యం మంగళం కురు! 
మాత స్పమస్తజగతాం మధుకైటభారేః 
వక్షోవిహారిణి! మనోహరదివ్య(రూపే) మూర్తే । 
శ్రీస్వామిని! శ్రితజన ప్రియదానశీలే! 
శ్రీవేంకటేశదయితే! తవ సుప్రభాతమ్‌ ॥ 


తవ సుప్రభాత మరనిందలోచనే! 

భవతు ప్రసన్నముఖచం ద్రమండలే । 
విధిశంకరేం ద్రవనితాభి రర్చితే! 
వృషశైలనాథదయితే! దయానిధే ॥ 

అత్ర్యాది సప్తబుషయ స్పముపాస్య సంధ్యా - 
మాకాశసింధుకమలాని మనోహరాణి । 
ఆదాయ పాదయుగ మర్చ్భయితుం ప్రపన్నాః 
శేషాద్రిశేఖరవిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
పంచాననాబ్దభవషణుఖవాసవాద్యాః 
తైనిక్రమాదిచరితం నిబుధా స్తువంతి । 
భాషాపతిః పఠతి వాసరశుద్ది మారాత్‌ 

శేషా, ద్రిశేఖరనిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
ఈషత్ర ఫుల్లసరసీరుహనారికేళ - 
పూగద్రుమాదిసుమనోహరపాలికానామ్‌ । 
అవాతి మంద మనిల స్సహ దివ్యగందైః 
శేషా ద్రిశేఖరవిభో! తన సుప్రభాతమ్‌ ॥ 
ఉన్మీల్య నేత్రయుగ ముత్తమపంజరస్మ్థాః 

పా త్రావశిష్టకదళీఫలపాయసాని । 

భుక్వా సలీల మథ కేళిశుకాః పఠంతి 

శేషా, ద్రిశేఖరనిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 


24 


(9) 


(10) 


(11) 


(12) 


(13) 


(14) 


(15) 


తంత్రిప్రకర్షమధురస్వనయా విపంచ్యా 
గాయత్యనంతచరితం తవ నారదో-పి | 
భాషాసమగగ్ర నుసకృత్కరచారరమ్యం 
శేషా ద్రిశేఖరనిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
భృంగావలీ చ మకరందరసానువిద్ద- 
రుంకారగీతనినదైః సహ సేననాయ । 
నిర్యాత్యుపాంతసరసీకమలోదరేభ్యః 
శేషాద్రిశేఖరవిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
యోషాగణేన వరదద్ని విమథ్యమానే 
ఘోషాలయేషు దధిమంథనతీవ్రఘోషాః । 
రోషాత్‌ కలిం విదధతే కకుభ శ్చ కుంభాః 
శేషా, ద్రిశేఖరనిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 


పద్మేశమి త్రశతపత్రగతాళివర్గాః 


హర్తుం శియం కువలయస్య నిజాంగలక్ష్యా I 


భేరీనినాద మివ బిభతి తీవ్రనాదం 
శేషా ద్రిశేఖరనిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 


శ్రీమన్నభీష్టవరదాఖిలలోకబంధో! 

శ్రీ శ్రీనివాస! జగదేకదయైకసింధో । 
శ్రీదేవతాగృ హభు జాంతరదివ్య మూర్తే! 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 
శ్రీస్వామిపుష్కరిణికాప్తవనిర్మలాంగాః 
శ్రేయోర్థినో హరవిరించిసనందనాద్యాః । 
ద్వారే వసంతి వరనేత్రహతోత్తమాంగాః 
శ్రీవేంకటాచలపతే! తన సుప్రభాతమ్‌ ॥ 


శ్రీశేషశైలగరుడాచలవేంకటా ద్రి - 
నారాయణా ద్రినృషభా ద్రివృషా ద్రిముఖ్యామ్‌ । 
ఆఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


(16) 


(17) 


(18) 


(19) 


(20) 


(21) 


(22) 


సేవాపరాః శివసురేశకృశానుధర్మ - 


రక్షోంబు నాథపవమానధనాథినాథాః | 
బద్దాంజలిప్రవిలసన్నిజశీర్షదేశాః 

> యె 
శ్రీవేంకటాచలపతే! తవసుప్రభాతమ్‌ ॥ 


ధాటీషు తే విహగరాజమృగాధిరాజ - 
నాగాధిరాజగజరాజహయాధిరాజాః । 
స్వస్వాధికారమహిమాధిక మర్థయంతే 
శ్రీవేంకటాచలపతే! తవ స సుప్రభాతమ్‌ ॥ 


సూర్యేందుభౌమబుధవాక్స తికావ్య సౌరి- 
స్వర్భానుకేతు దివిషత్‌పరిషృత్రధానాః । 
త్వద్దాసదాస చరమానధిదాసదాసాః 
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 


త్వత్సాదధూళిభరి తస్సురితోత్తమాంగాః 
స్వర్గాపనర్గనిరపేక్షనిజాంతరంగా: | 

కల్పాపగమాకలనయాకులతాం లభంతే 
శ్రీవేంకటాచలపతే! తన సుప్రభాతమ్‌ ॥ 


త్వద్దోపురా గశిఖరాణి నిరీక్షమాణాః 

స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః | 
మర్యా మనుష్యభువనే మతి మాశ్రయంతే 

శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌ ॥ 


శ్రీభూమినాయక! దయాదిగుణామృతాబ్టే | 
దేవాధిదేవ! జగదేకశరణ్యమూర్తే । 
శ్రీమన్ననంతగరుడాదిభి రర్చితాం(ఘే ! 
శ్రీవేంకటాచలపతే ! తవ సుప్రభాతమ్‌ ॥ 


శ్రీపద్మనాభ! పురుషోత్తమ! వాసుదేవ! 
వైకుంఠ! మాధవ! జనార్దన! చక్రపాణే! । 
శ్రీవత్సచిహ్న! శరణాగతపారిజాత! 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


25 


26 


(23) 


(24) 


(25) 


(26) 


(27) 


(28) 


(29) 


కందర్పదర్పహరసుందరదివ్యమూర్తే ! 
కాంతాకుచాంబురుహకుట్మలలోలదృష్టే । 
కల్యాణనిర్మలగుణాకర! దివ్యకీర్తే | 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


మోనాకృతే! కమఠ! కోల! నృసింహ! వర్లిన్‌ ! 
స్వామిన్‌! పరశ్వథతపోధన! రామచంద్ర! 
శేషాంశరామ! యదునందన! కల్కిరూప! 
శ్రీవేంకటాచలపతే ! తవ సుప్రభాతమ్‌ !॥ 


ఏలాలనంగఘనసారసుగంధి తీర్థం 

దివ్యం వియత్సరితి హేనుఘటేషు పూర్ణమ్‌ । 
ధృత్వా-ద్య వైదికశిఖామణయః ప్రహృష్టాః 
తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


భాస్వా నుదేతి వికచాని సరోరుహాణి 
సంపూరయంతి నినదైః కకుభో విహంగాః । 
శ్రీవైష్ణవా స్పతత మర్దితమంగళా స్తే 
ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతమ్‌ ॥ 


(బ్రహ్మాదయ స్సురనరా స్సమహర్షయ స్తే 
సంత స్పనందముఖా స్వథ యోగివర్యాః 1 
ధామాంతికే తన హి మంగళవస్తుహస్తాః 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


లక్ష్మీనివాస! నిరవద్య! గుతైకసింధో! 
సంసారసాగరసముత్తరతైకసేతో(పోత)! 
వేదాంతవేద్యనిజవైభవ! భక్తభోగ్య! 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 
ఇత్థం వృషాచలపతే రిహ సుప్రభాతం 

యే మానవాః ప్రతిదినం పఠితం ప్రవృత్తాః | 
తేషాం ప్రభాతసమయే స్మృతి రంగభాజాం 
ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే ॥ 


ఆ 


(1 


(2) 


(3) 


(5) 


(6) 


(7) 


(8) 


27 


శ్రీవేంకటేశ స్తోత్రమ్‌ 


కమలాకుచచూచుకకుంకువుతో 
నియతారుణితాతులనీలతనో । 
కనములాయతలోచన! లోకపతే! 
విజయీభన వేంకటశైలపతే ॥ 
సచతుర్ముఖషణ్క్ముఖపంచముఖ- 
ప్రముఖాఖిలదైవతమౌళిమణే | 
శరణాగతవత్సల! సారనిధే! 
పరిపాలయ మాం వృషశైలపతే ॥ 


అతివేలతయా తన దుర్విషహై 
రనువేలకృతై రపరాధశతైః । 
భరితం త్వరితం వృషశైలపతే ! 
పరయా కృపయా పరిసాహి హరే ॥ 


కలవేణురవావశగోపవధూ - 
శతకోటివృతాత్‌ స్మరకోటిసమాత్‌ । 
ప్రతివల్లవికాభిముతతాత్‌ సుఖదాత్‌ 
వసుదేవసుతా న్న పరం కలయే ॥ 


అభిరామగుణాకర! దాశరథే! 
జగదేకధనుర్హర! ధీరనుతే ! | 
రఘునాయక! రామ! రమేశ! విభో! 
వరదో భవ దేవ! దయాజలధే ॥ 


అవనీతయాకమనీయకరం 
రజనీకరచారుముఖాంబురుహమ్‌ । 
రజనీచరరాజతమోమిహిరమ్‌ 
మహనీయ మహం రఘురాను మయే ॥ 


సుముఖం సుహృదం సులభం సుఖదం 
స్వనుజం చ సుజాయ మమోఘశరమ్‌ । 
అపహాయ రఘూద్వహ మన్య మహం 
న కథంచన కంచన జాతు భజే ॥ 


28 


(9) 


(10) 


(11) 


(1 


(2) 


(3) 


(4) 


వినా వేంకటేశం న నాథో ననాథః 

సదా వేంకటేశం as స్మరామి ! 
హరే! వేంకటేశ! ప్రసీద! ప్రసీద ! 
ప్రియం ప్రయచ్చ ప్రయచ్చ ॥ 


అహం దూరత స్తే పదాంభోజయుగ్మప్రణామేచ్చయా-గత్య సేవాం కరోమి | 
సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వేంకటేశ ॥ 


అజ్ఞానినా మయా దోషా నశేషాన్‌ నిహితాన్‌ హరే | 
క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశైలశిఖామణే ॥ 


TT 
శ్రీవేంకటేశ ప్రపత్తి 


ఈశానాం జగతో-స్య వేంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీ 
తద్వక్షఃస్థల నిత్య వాసరసికాం తత్‌క్షాంతిసంవర్దినీమ్‌ । 
పద్మాలంకృ తపాణిపల్లనయుగాం పద్మాసనస్థాం శ్రియం 
వాత్సల్యాదిగుణోజ్ఞ్యలాం భగవతీం వందే జగన్మాతరమ్‌ ॥ 


శ్రీమన్‌! కృపాజలనిధే! కృతసర్వలోక! 
సర్వజ్ఞ! శక్త! నతవత్సల! సర్వశేషిన్‌ ! 
స్వామిన్‌! సుశీల! సులభాశ్రితపారిజాత ! 
శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥ 


ఆనూపురార్పితసు జాతసుగంధి పుష్ప - 
సౌరభ్యసౌరభకరౌ సమసన్నివేశౌ | 
సౌమ్యా సద్యా-నుభవనే-పి నవానుభావ్యా 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


సద్యోవికాసిసముదిత్వరసాం ద్రరాగ - 
సౌరభ్యనిర్భరస రోరుహసామ్యవార్తామ్‌ । 
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


(5) 


(6) 


(7) 


(8) 


(9) 


(10) 


(11) 


రేఖామయధ్వజసుధాకల శాతప త్ర- 

వడజ్రాంకుశాంబురుహకల్పకశంఖచ కైః | 
భవ్యై రలంకృతతలౌ పరతత్వ చిహైః 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


తామోదరద్యుతిపరాజితపద్మరాగౌ 

బాహా ర్మృహోభి రభిభూతమహేంద్రనీలౌ । 
ఉద్యన్నఖాంశుభి రుదస్తశశాంకభాసా 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


సప్రేమభీతికములాకరపల్లవాభ్యాం 

సంవాహనే-సి సపది క్షమ మాదధానా । 
కాంతా నవాజ్మనసగోచరసాకుమార్యా 
శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥ 


లక్ష్మీ మహీతదనురూపనిజానుభావ - 
నీళాదిది వ్యమహిషీకరపల్లవానామ్‌ । 
ఆరుణ్యసంక్రమణతః కిల సాంద్రరాగా 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 
నిత్యానమద్విధిశివాదికిరీటకోటి - 
ప్రత్యుప్తదీప్త్రనవరత్సమహఃప్రరోహైః | 
నీరాజనావిధి ముదార ముపాదదానౌ 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ 


యో మధ్వ ఉత్స ఇతి భోగ్యతయా-ప్యుపాత్తౌ | 


భూయ స్తథేతి తవ పాణితల ప్రదిస్టా 
శ్రీవేంకటేశ! చరణౌ శరణం ప్ర ప్రపద్యే 


పార్జాయ తత్సదృ శసారథినా త్వయైవ 

యౌ దర్శితా స్వచరణా శరణం వ్రజేతి | 
భూయో-పి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే 
శ్రీవేంకటేశ చరణా శరణం ప్రపద్యే ॥ 


29 


30 


(12) 


(13) 


(14) 


(15) 


(16) 


(1 


(2) 


(3) 


మన్మూర్లి కాళియఫణే వికటాటనీషు 
శ్రీవేంకటా ద్రిశిఖరే శిరసి శ్రుతీనామ్‌ । 
చిత్తే-స్యనన్యమనసాం సమ మాహితౌ తౌ 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


ఆమ్లానహృ ష్యదవనీ తల కీర్ణ్లపు షా 
శ్రీవేంకటాద్రిశిఖరాభరణాయమానా । 
ఆనందితాఖిలమనోనయనౌ తవైతౌ 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


ప్రాయః ప్రసన్నజనతాప్రథమావగాహ్యౌ 
మాతు స్తనా వివ శిశో రమృతాయమానా । 
ప్రాప్తా పరస్పతులా మతులాంతరౌ తే 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


సత్యోత్తరైః సతతసేవ్యపదాంబుజేన 
సంసారతారకదయా రదృగంచలేన । 
సామ్యోపయంతృమునినా మమ దర్శితౌ తే 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 

శ్రీశ శ్రియా ఘటికయా త్వదుపాయభావే 

ప్రాహ్యే త్వయి స్వయ ముపేయతయా స్ఫురంత్యా । 
నిత్యాశితాయ నిరవద్యగుణాయ తుభ్యం 

స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్‌ ॥ 


FY Et Et Ft mt It HN 


శ్రీవేంకటేశ మంగళమ్‌ 


శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే-ర్జినామ్‌ । 
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 
లక్ష్మీసవి భ్రమాలోకసు భ్రూవి భ్రమ చక్షుషే । 

చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


శ్రీవేంకటాద్రిశ్చంగాగ్రమంగళాభరణాంఘ్రయే । 
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 


(4) 


(5) 


(6) 


(7) 


(8) 


(9) 


(10) 


(11) 


(12) 


(13) 


(14) 


సర్వావయవసౌందర్యసంపదా సర్వచేతసామ్‌ । 
సదా సమ్మోహనాయా-స్తు వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


నిత్యాయ నిరవద్యాయ సత్యానంతచిదాత్మనే | 
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌ ॥ 
స్వత స్పర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే | 

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్‌ ॥ 
పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే । 
ప్రయుంజే పరతత్వాయ వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


ఆకారతత్వ మశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్‌ । 
అతృప్యనృుతరూపాయ వేంకటేశాయ నుంగళమ్‌ ॥ 


ప్రాయ స్వ్వచరణా పుంసాం శరణ్యత్వేన పాణినా । 
కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


దయామృతతరంగిణ్యా స్తరంగై రివ శీతలైః | 
అపాంగై స్పించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


ప్రగ్బూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే । 
సర్వార్తిశమనాయా-స్తు వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే । 
రమయా రమమాణాయ వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే । 
సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 
మంగలాశాసనపరైః మదాచార్యపురోగమైః | 

సర్వై శ్చ పూర్వై రాచార్యైః సత్మృతాయా-స్తు మంగళమ్‌ ॥ 


31 


32 


శ్రీమతే రామానుజాయ నమః 
ప్రతివాదిభయంకరమ్‌ అణ్లన్‌ స్తుతి 


వేదాంతదేశికకటాక్షనినృద్దబోధం 
కాంతోపయంత్సయమినః కరుళైకపాత్రమ్‌ । 
వత్సాన్వవాయ మనవద్యగుణై రుపేతం 
భక్త్యా భజామి పరవాదిభయంకరార్యమ్‌ ॥ 


వేదాంతదేశికులు కటాక్షంచేత వృద్ధి చెందిన జ్ఞానాన్ని కలవారు, శ్రీవరవరమునుల 
కరుణకు అద్వితీయపాత్రమైనవారు, శ్రీవత్సగోత్రంలో జన్మించినవారు, దోషాలు 
లేని గుణాలను కలవారైన ప్రతివాదిభయంకరాచార్యులవారిని (అజ్జన్‌) భక్తితో 
సేవిస్తున్నారు. 

(ఈ శ్లోకంలోని మొదటి పాదాన్ని శ్రీవరవరమునులు, రెండవ పాదాన్ని అణ్జన్‌, 
ఉత్తరార్థంలోని రెండు పాదాలను శ్రీ అజ్ఞన్‌ శిష్యులును అను గ్రహించినట్లు శ్రీవాదిభీకర 
గురువైభనమనే గ్రంథం తెలుపుతున్నది.) 


శ్రీరమ్యజామాతృమునీం ద్రశాసనాత్‌ 
యో మంగళాశాసనసౌప్రభాతికే | 

చక్రే ప్రపత్తిం చ వృషాచలేశితుః 

తం వాదిభీకృద్గురు మాశయాన్యుహమ్‌ ॥ 


శ్రీవరవరమునుల ఆజ్జ్ఞనల్ల శ్రీవేంకటేశుని విషయంలో మంగళాశాసనం, సుప్రభాతం 
ప్రపత్తి (చకారంచేత స్తోత్రం సూచింపబడింది) అనే వీనిని అనుగ్రహించిన శ్రీవాది 
భీకరార్యులను (అజ్జన్‌) ఆశ్రయిస్తున్నాను. 


St Ht చనా Ft Ht Ht HN 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 33 


శ్రీమతే వేంకటేశ్వర పరబ్రహ్మణే నమః 
శ్రీవేంకటేశ సుప్రభాతము - 
సవ్యాఖ్యానము 
అవతారిక-అనువాదము 


ఆదిశేషుని అవతారమైన భగవద్రామానుజుల పునరవతారభూతులై, విశదవాక్‌ 
శిఖామణియైన శ్రీమణవాళమహామునులకు గల, అష్టదిగ్గజాచార్యులను ప్రసిద్ధిపొందిన 
శిష్యులు ఎనిమిదినుందిలో ప్రతివాది భయంకరం అణ్ణన్‌ అను మహాచార్యులు ఒకరు. 
శ్రీమణవాళమహామునులు వేంకటాచలమునకు వేంచేసినపుడు వారి నియమనము 
ప్రకారము శ్రీవేంకటేశ్వరునిగూర్చి సుప్రభాతము, స్తోత్రము, ప్రపత్తి మంగళా శాసనము- 
అను నాల్గు స్తోతములను ఆ స్వామి సమక్షమున ప్రాతఃకాలములో అణ్జన్‌ విజ్ఞాపించుచు 
అనాదిగావచ్చు సంప్రదాయమును అనుసరించి మొదటగా “కౌసల్యాసు ప్రజా రామ” 
అను ఇతిహాస శ్రేష్టమైన శ్రీరామాయణశ్లోకమును, “ఉత్తిష్ట నరశార్దూల” అను ఒక 
పురాణ శ్లోకమును అనుసంధించుచున్నారు. ఈ నాల్గు స్తోత్రములు వేంకటాద్రిపై 
ఆనాటినుండి ఈనాటివరకు (వ్రతిదినవుు నంనభఖాతకాలమున 


నుసంధింపబడుచున్సవి. ఇ అలా అలా అలా అలా 


1 కౌసల్యాసుప్రజా! రామ! పూర్వా సంధ్యా ప్రవర్తతే | 
ఉత్తిష్ట! నరశార్దూల! కర్తవ్యం దైన మాహ్నికమ్‌ ॥ 


కౌసల్యాసు ప్రజాః = కౌసల్యయొక్క గొప్ప కుమారుడా!, నరశార్జూల = మానవులలో 
గొప్పువాడా!, రాను = రావూ!, పూర్వా సంధ్యా = ఉదయకాలసంధ్యాసమయము, 
ప్రవర్తతే = ఆరంభమగుచున్నది, దైనమ్‌ ఆహ్నికమ్‌ = దేవతలనుగూర్చి చేయవలసిన 
పగటికాలములోని అనుష్టానము, కర్తవ్యం = చేయవలసియున్నది, ఉత్తిష్ట = లెమ్ము! 

కౌసల్యాదేవి కుమారుడా!, పురుషోత్తమా! శ్రీరామా! పొద్దుపొడిచినది. ప్రాతః 
కాలకృత్యములను నిర్వహింపవలసియున్నది. కన్నులను తెజణుచి నిద్రలెమ్ము. (ఈ 
శ్లోకము విశ్వామిత్రుడు శ్రీరాముని నిద్రలేపునట్టు వాల్మీకముని రచితమైన 
శ్రీరామాయణములో కలదు) 


“కాసల్యాసు ప్రజా రామ” అను ప్రయోగమును “కౌసల్యా సు ప్రజాః, రామ” 


34 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


అని రెండుగా విడదీసినచో, కౌసల్యాదేవి సుపుత్రుడా! అని, రామా! అని, “కౌసల్యా, 
సుప్రజాః, రామ” అని మూడు పదములుగా గ్రహించినచో, “సు ప్రజాః” అను పదము 
కౌసల్యకు విశేషణమై, శ్రీరామా!, (నీ తల్లియగు) కౌసల్య గొప్పకుమారుని కన్నది 
అయినది- అనియును అర్థములు స్సురించును. ఈ రెండు ప్రకారములైన 
అర్థములందును “రామా! - ఇంత అందమైన నిన్ను పుత్రునిగా పొందిన కౌసల్యయొక్క 
భాగ్యమెంతటిదో కదా!” అని కీర్తించుటలోనే తాత్సర్యము. విశ్వామిత్రుడు శ్రీరాముని, 
లక్ష్మణుని నిద్రలేపి, వారివలన నెణవేర్పదలచిన తమ యాగకార్యమును నమబచి, 
శ్రీరాముని కుమారునిగా పొందిన తల్లిని స్తుతించు చుచున్నారు. “ఉణ్ణప్పుక్కు వాయె 
మజణప్పారైప్పోలే (మునివన్‌) వన కార్యత్తె మజున్లాన్‌. ఒరుతిరువాట్టి పిళ్ళెపెరుమ్చుడియే! 
ఎన్లిణాన్‌” (భుజింపబోయి నోటిలో ముద్దను పెట్టుకొనుటను మజచువారివలె, ముని 
వచ్చిన కార్యమును మజచెను. ఒక భాగ్యవతి పుత్రుని కన్న తీరు ఏమి ఆశ్చర్యము? 
అనుచున్నాడు - అనుచు తిరుప్పావైలోని రెండన పాశురవాఖ్యలో “పరమన్‌” అను 
పదమును వ్యాఖ్యానించు సందర్భమున అళకియ మణవాళప్పెరువూళ్‌ నాయనార్‌ 
అను వైష్ణన ఆచార్యులు పల్కిరి. 


రానమునాముమునకు తన రూపసాందర్యముచే, సద్గుణములు, లీలలు 
మొదలగువానిచే అందణిని ఆనందింపచేయువాడని తాత్పర్యము. ఈ ఒక్కనామమే 
వేయి నామములతో సమానమైన గొప్పతనమును కల్గినది. “శ్రీరామ రామ రామేతి 
రమే రామే మనోరమే, సహస్రనామ తత్తుల్యం రామ నాను వరాననే” (నాకు మిక్కిలి 
ప్రియమైనదానా!, నేను శ్రీరామా! రామా! రామా! అని రామ నామమును పల్కి 
ఆనందింతును. ఎందులకనగా అది వేయినామములతో తుల్యమైనది) అని పార్వతితో 
శివుడు పల్కుటను బట్టి ఈ పేరుయొక్క గొప్పతనమును తెలియవచ్చును. ఈ 
నామము దశరథుని కుమారుడగు శ్రీరామునకే కాక. అతడు ఎవరి అవతారమో ఆ 
సరబహ్మకుకూడ వర్తించును అనుటకు అగస్త్యసంహితావచనము నొకదానిని 
ప్రమాణముగా శ్రీరామాయణ వ్యాఖ్యాతయగు శ్రీగోవిందరాజులు చూపిరి. “రమంతే 
యోగినో-నంతే సత్యానందే చిదాత్మని,ఇతి రామపదేనాసా పరం బ్రహ్మా-భిధీయతే” 
(అన్నిచోట్ల అన్ని కాలములందు, అన్ని ప్రకారములుగను ఉండుటచే అంతులేనివాడు, 
మార్పులేనివాడు, ఆనందరూపుడు, జ్ఞానస్వరూపుడును అగు పరమాత్మయందు 
యోగులు రమించుచున్నారు-అనగా మనస్సు నిలిపి ఆనందించుచున్నారు-అను 
కారణముచే ఈ పరమాత్మయగు పరబ్రహ్మము రామశబ్దముచే నిర్దేశింపబడుచున్నది) 
అనునదియే ఆ ప్రమాణము. దీనిచే పరబ్రహ్మవాచకమగు రామనామము ఆ పరబ్రహ్మ 
అవతారనిశేషమగు శ్రీరాముని (దాశరథుని) తెలుపుచున్నదని ఏర్పడినది. 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 35 


పూర్వసంధ్య అనగా - ఉదయకాలసంధ్య. దీనిచే ఉత్తరసంధ్య అనగా - 
సాయంకాల సంధ్య అని, మధ్యసంధ్య అనగా మధ్యాహ్నకాల సంధ్య అని 
తెలియుచున్నది. 
(ఉత్తిష్ట నరశార్దూల) - పురుషులలో శ్రేష్టులైనవాడా! మేల్కొని శ్రద్ధగా చేయవలసిన 
కార్యములుండగా నిద్రకు తావు ఈయతగునా? - అని, ఇంతవరకు నీ నిద్రాకాలిక 
సౌందర్యమును అనుభవించితిని, ఇక నిద్రలేచు సౌందర్యమును దర్శింపవలెను, నిద్ర 
లెమ్ము! అనియు దీనికి అర్హము-అని భావమును పల్కుదురు. 


(దైవమ్‌ ఆహ్నికమ్‌ కర్తవ్యమ్‌) -ని ద్రలేచినచో ఏర్పడు ఫలితము తెలుపబడుచున్నది. 
కలు ఫలము దేవుడగు నీచే వేదాదులయందు విధింపబడిన నిత్యకర్మను నేను 
చేయవలెను, నిద్ర లెమ్ము! అనియు రెండు భావములను తెలుపుదురు. 


2 ఉత్తిష్టోత్తిష్ణ గోవింద! ఉత్తిష్ట గరుడధ్వజ! 

ఉత్తిష్ట కమలాకాంత! త్రైలోక్యం మంగళం కురు! 
గోవింద = పశువులను మేపు శ్రీకృష్ణా!, ఉత్తిష్ట = త్వరగా లెమ్ము, గరుడధ్వజ = 
గరుడుని ధ్వజమున కలవాడా!, ఉత్తిష్ణ = త్వరగా లెమ్ము, కమలాకాంత = లక్ష్మీదేవికి 
ప్రియమైనవాడా! ఆకర్షణీయుడైనవాడా!, ఉత్తిష్ట = లెమ్ము, త్రైలోక్యం = ముల్లోకములను, 
మంగళం = శుభములను కల్లినవానినిగా, కురు = చేయుము 


గోవిందా!, గరుడధ్వజా! కమలాకాంతా!, ముల్లోకములను కటాక్షముతో పవిత్ర 
మొనర్చుటకై నీవు వెంటనే లెమ్ము. 


(ఉత్తిష్టోత్తిష్ట గోవింద) - (ఇచటి) “ఉత్తిష్ట ఉత్తిష్ట” అను పునరుక్తి త్వరను 
సూచించును “గోవిందో వాసుదేవే స్యాత్‌ గవాధ్యక్ష” అను నిఘంటు వచనమునుబట్టి 
గోవిందశబ్దము వాసుదేవుని, గోవులను కాయువానిని తెలుపును. వాసుదేవపదము 
“వాను శ్చాసా దేవ శ్చ వాసుదేవః” అని, “వసుదేవస్య పుత్రః వాసుదేవః” అను రెండు 
వ్యుత్సత్తులను కల్లినది. వీనిలో మొదటిది తనయందు సమస్తలోకము అణగియుండగా, 
తానును వానియందు నిలచియున్నవాడై, వానిలోని దోషము లేమియు తనయందు 
సంక్రమింపనివాడైన నారాయణుని, రెండవది శ్రీకృష్ణుని తెలుపును,. కావున గోవింద 
పదము మొదట నారాయణుడై, మధ్యలో వసుదేవుని పుత్రుడై, చివర గోకులమునకు 
వచ్చి గోపాలుడై నిలచిన భగవానుని తెలుపుచున్నదని గ్రహింపనగును. మజీయు గో 
శబ్దమునకు భూమి, వాక్కు, సూర్యుడు మొదలగు పలు అర్హములుండుటచే వానికి 
అనుగుణముగా వరాహానతారమును ఎత్తి భూమిని పొందినవాడని, వామనుడై భూమిని 


36 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


శ్రీమతే రామానుజాయ నమః 
అజ్ఞన్‌ తనియన్‌ 


వేదాంతదేశికకటాక్షనివృద్దబోధం 
కాంతోపయంత్సయమినః కరుణైకసాత్రమ్‌ । 
వత్సాన్వవాయ మనవద్యగుణై రుపేతం 
భక్యా భజామి పరవాదిభయంకరార్యమ్‌ ॥ 


వేదాంతదేశికులు కటాక్షంచేత వృద్దిచెందిన జ్ఞానాన్నికలవారు, శ్రీవరవరమునుల 
కరుణకు అద్వితీయపాత్రమైనవారు, శ్రీవత్సగోత్రంలో జన్మించినవారు, దోషాలు లేని 
గుణాలను కలవారైన ప్రతివాదిభయంకరాచార్యులవారిని (అజ్ఞన్‌) భక్తితో సేవిస్తున్నారు. 


(ఈ శ్లోకంలోని మొదటిసాదాన్ని శ్రీవరవరమునులు, రెండవపాదాన్ని అజ్లన్‌, 
ఉత్తరార్దంలోని రెండుపాదాలను శ్రీఅజ్ఞన్‌ శిష్యులును అను(గహించినట్లు 
శ్రీవాదిభీకరగురువైభవమనే గ్రంథం తెలుపుతున్నది.) 


శ్రీరమ్యజామాతృమునీం ద్రశాసనాత్‌ 
యో మంగళాశాసనసౌప్రభాతికే | 

చక్రే ప్రపత్తిం చ వృషాచలేశితుః 

తం వాదిభీకృద్గురు మాశ్రయాన్యుహమ్‌ ॥ 


శ్రీవరవరమునుల ఆజ్ఞనల్ల శ్రీవేంకటేశుని విషయంలో నుంగళాశాసనం, సుప్రభాతం 
ప్రపత్తి (చకారంచేత స్తోత్రం సూచింపబడింది) అనే వీనిని అనుగ్రహించిన 
శ్రీవాదిభీకరార్యులను (అబ్లన్‌) ఆశ్రయిస్తున్నాను. 


Tt Et Et Et It Et HN 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 37 


శ్రీ ప్రతివాది భయంకరం అణ్జన్‌ వాగత్తిరునామము 


మన్నుపుకళ్‌ మణవాళముని క్కన్సన్‌ వ్యాగయే 
మాణన్‌ శడకోపన్‌ మ మవాదాన్‌ వ్యార్రయే 
అన్టైయిలుమ్‌ అడైన్షనర్‌పాల్‌ అరుళుడైయోన్‌ వాకగయే 
అడైవుడనే వేదాన్తమ్‌ అణిన్దురైత్తాన్‌ వ్యాగీయే 
ఎన్నైయున్లన్‌ ఇన్నరుళాల్‌ ఎడుత్రఖిత్తాన్‌ వాకగయే 
ఇరణ్డులకుమ్‌ తన్‌పుకె యేత్తుమవన్‌ వ్యార్రయే 
పన్నుకలై త్వార్‌కళ్‌ పదముడైయోన్‌ వా[్రభయే 
పరవాది భయజ్కరనార్‌ పడియిలెన్టుమ్‌ వ్యాగయే. 


శాశ్వతమైన కీర్తినికల మణవాళ మహామునులకు ప్రీతిపాత్రమైనవారు 
వర్దిల్లుగాక ! లోకవిలక్షణమైన ప్రవర్తనను కల, శఠవాయువును కోపించిన నమూర్ల 
సూక్తిని అనవరతము నుననము చేయువారు వర్దిల్లుగాక ! ఎల్లప్పుడూ తనను 
ఆశ్రయించినవారి విషయంలో కరుణను కలవారు వర్ధిల్లుగాక ! క్రమమైన రీతిలో 
వేదాంతశాస్తాన్ని అధ్యయనం చేసి, దానిని ప్రవచించువారు వర్ణిల్లుగాక ! నన్ను కూడా 
తను దయతో స్వీకరించి, కాపాడినవారు వర్ణిల్లుగాక! లీలావిభూతి, నిత్యవిభూతులనే 
రెండులోకాలచే కీర్తింపబడేవారు వర్ణిల్లుగాక ! తత్వార్థములను విమర్శించి పల్కిన 
ఆ్యార్ల శ్రీచరణాలను ఆశ్రయించినవారు వరిల్హుగాక ! ప్రతివాది భయంకరం అజ్ఞన్‌ 


It Ht It Ht Ht mt HN 


38 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


పొందినవాడని, హంసరూపమును దాల్చి శబ్దరాశియగు వేదమును విభజించి, 
గ్రహించినవాడని, హయగ్రీవుడై అవతరించి వేదమును ప్రకాశింపచేసినవాడని, 
సూర్యమండలమును పొందినవాడని-ఇట్టు గోవిందశబ్దమునకు పలు విధములు 
అర్థములను చెప్పువారును కలరు. ముందు శ్లోకమున శ్రీరాముని ని ద్రలేపుటచే ఇందు 
అతనికి పిమ్మట అవతరించిన శ్రీకృష్ణుని నిద్రలేపుచున్నారని పల్కుట యుక్తము. 

ఆల్వార్డు శ్రీవేంకటేశ్వరుని శ్రీకృష్ణునిగా వర్ణించిన సందర్భములు ముప్పది 
రెండుకు మించియుండగా, శ్రీరామునిగా వరించిన సందర్భములు ఆజేడు మాత్రము 
కలవు. అనతార[క్రమమును అనుసరించుటకంట ఆచార్యులకు ఆల్వార్లను 
అనుసరించుట ముఖ్యమగుటచే గోవిందుని ముందుగా లేపి, దానికి పిమ్మట శ్రీరాముని 
నిద్రలేపుటయే క్రమమని తోచియుండవచ్చును. అయినను ఇచట ఏదోఒక 
పురాణశ్లోకముగా భావింపబడుచున్న 'ఉత్తిష్టోత్తిష్టు అను శ్లోకముకంటె ఇతిహాస శ్రేష్టమగు 
శ్రీరామాయణము నందలి “కౌసల్యాసుప్రజా” అను శ్లోకము ఉన్నతమైనదగుటచే 
శ్లోకగౌరనమునందు మనస్సును నిలిపి, ఈరెండిటిలో ఉన్నతమైన “కౌసల్యా” అను 
శ్లోకముతో శ్రీరామునకు సుప్రభాతమును పల్కిరి అని అనదగును. 


మణియు, నరాహపురాణము మొదటిభాగములో 49న అధ్యాయమునందు 
ఇంద్రుడు మొదలగు దేవతలు చతుర్ముఖుని పురస్కరించుకొని వేంకటేశ్వరుని 
స్తుతింపగా, స్వామి “మోరింక కొంచెముకూడ చింతింపకుడు. శీఘ్రమే రావణుని 
సమిత్రబాంధవముగా నేను వధింతును. ఇది సత్యము” అని పల్కినట్టు కలదు. కావున 
శ్రీవేంకటేశ్వరుడు, శ్రీరాముడు ఒక్కడే అనునది మిక్కిలి స్పష్టమగుటచేతను, దీనినిబట్టి 
చూచినచో వాల్మీకిముని తన శ్రీరామాయణములో వేటగానికి శాప మిచ్చినట్లు (2-15), 
శ్రీరామునకు మంగళాశాసనము చేయునట్టును కన్పించు “మానిషాద” అను 
శ్లోకమునందు “మానిషాద” అనుటకు “మా నిషీదతి అస్మిన్‌” అను వ్యుత్పత్తి 
మూలముగా “శ్రీనివాసా' అని (అలర్‌మేల్‌ మజ్జెయుటైమార్‌బా) అని శ్రీరాముని 
సంబోధించి, “మండోదరీ రానణులను రాక్షసద్వంద్వమును చేరి, అందు కామముచే 
మోహించిన పురుషుడగువానిని సంహరించి, లోకమును రక్షించుటచే నీవు చిరకాలము 
వర్థిల్లుదువుగాక” అని మంగళాశాసనమును చేయుటచే శ్రీరాముని, శ్రీవేంకటేశ్వరుని 
ఒక్కరే అని తలచి సంబోధించియుండవచ్చునని తోచుటచే, అట్టి వాల్మీకిచే 
రచింపబడిన “కౌసల్యా” అను శ్లోకమునందు గౌరవమును తోచునట్టు ప్రతివాది 
భయంకరం అణ్జన్‌ శ్రీకృష్ణుని నిద్రలేపు శ్లోకమునకు ముందుగా శ్రీరామునకు 
సుప్రభాతమును పాడు శ్లోకమును అనుసంధించిరి అని భావించుటలో విప్రతిపత్తి 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 39 


ఏమియులేదు. 


(ఉత్తిష్ట గరుడధ్వజ) - “ధ్వజ: చిహ్నే పతాకాయామ్‌” అను హైమనిఘంటువునుబట్టి 
గరుడుని గుర్తుగా కలవాడని, గరుడుని ధ్వజనుందు కలవాడని రెండు విధములైన 
అర్థములను గరుడధ్వజనామ మిచ్చును. గరుడశబ్దము “గరుద్భిః డయతే”-జెక్కలతో 
ఆకాశమున ఎగురుచున్నాడని, “సర్సాన్‌ గిరతి”-సర్పములను మింగువాడని 
రెండువిధములైన అర్థములను ఇచ్చుచు, గరుడునకు యోగరూఢ మగుచున్నది. 


(కనులాకాంతః) “కాంత?” - అను పదము “కము-కాంతా, కన-దీస్తొ అను 
రెండు ధాతువులనుండి పుట్టి, క్రమముగా ఆశ, కాంతి అను రెండు అర్థముల నిచ్చును. 
అందుచే “కమలాయాః కాంత” అనునది పిరాట్టి విషయమున ప్రేమను కలవాడను 
అర్ధమును, “కమలయా కాంతః” అనునది లక్ష్మీదేవిచే కాంతిని కల్గినవాడను అర్ధమును 
తెలుపును. 


మొదటిది స్వామి లక్ష్మీదేవియందు (ప్రేమలేని భర్తకాడని, మిక్కిలి ప్రేమను 
కల్గిన భర్త అను అర్థమును ఇచ్చుటచే “ఉనక్కేజ్కుమ్‌ కోలమలర్‌ప్పావైక్కన్నా” (నీకు 
సాటివచ్చే లక్ష్మీదేవికి వల్లభుడా!) అను నమ్మాళ్యార్ల సూక్తిని తలపింపచేయును. రెండవ 
వ్యుత్సత్తియందు తెలుపబడిన కాంతి దేవాకాంతి అని, ఆత్మకాంతి అని 
రెండువిధములైనది. వీనిలో మొదటిది తన శరీరములోనున్న నీలవర్లముతోపాటు 
లక్ష్మీదేవియొక్క బంగారు వన్నె కలయికను పొందినవాడను అర్థమిచ్చుటచే “నిన్హాడు 
కణమయిల్‌ పోల్‌ నిణముడైయ నెడుమాల్‌" (నిలచి నాట్యం చేసే నెములివర్లం వంటి 
వర్గాన్ని కల ఆశితవ్యాముగ్దుడు) అను ఆళ్యార్ల ప్రయోగమును గుర్తుకుతెచ్చి, 
నెమలికంఠముయొక్క రంగు నంటి రంగును కలవాడను భావమును తెలుపును. 
ఆత్మకాంతి అను రెండవ అర్హమగు తేజస్సు. శత్రువులను అణచునట్టి సామర్థ్యము. 
అట్టి సామర్ధ్యము భగవానునకు లక్ష్మీసంబంధముచే ఏర్పడును. “అప్రమేయం హి 
తత్తేజః యస్య సా జనకాత్మజా” (శ్రీరా-38-18) (ప్రసిద్ధిని పొందిన జానకి ఎవనికి 
చెందినదో ఆ శ్రీరాముని తేజస్సు ఎవరిచేతను పరిచ్చేదింప వీలుకానిది) అని లక్ష్మీదేవి 
చేరికచే శత్రువులను అణచు సామర్థ్యమును కలవాడు శ్రీరాముడు అని చెప్పబడుట 
గమనార్హము. 
(తైలోక్యం మంగళం కురు) - “తయో లోకా ఏవ తైలోక్యమ్‌” - స్వార్డే ష్యజ్‌ 
ప్రత్యయము చివర చేరుటచే సిద్ధించిన రూపమిది. లోకశబ్దము లోకములను, అందలి 
జనమును తెలుపును. “లోక స్తు భువనే జనే” అని అమరకోశ వచనము. కావున నీవు 
నిద్రలేచి ముల్లోకములను మంగళమును పొందునట్టు చేయవలయును-అని, 


40 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


ఐశ్వర్యము, వైవల్యము, పరమపదము అను ఫలములను ఆశించు మూడువిధములకు 
చెందిన జనులను ఆ ఫలమునెడి శుభమును పొందిన వారినిగా చేయనలయునను 
అర్థము ఏర్పడును. మజీయు, నిద్రలేచుట కన్నులకు తెజచి కటాక్షించుటకు 
ఉపలక్షణమై, “నిద్రలేననగును, అందమైన ఆ రెండు నేత్రములతో కటాక్షింపనలయును, 
కటాక్షించి మాకు మంగళములను కల్షింపవలెను” - అను అర్థమును చెప్పనగును. 
అంతియేకాక, “లోక్యతే అనుభూయతే ఇతి లోకః” అను వ్యుత్పత్తిచే లోకశబ్దము 
అనుభనింసబడు ఫలమునకును వాచకమగుటచే, ఆయా అధికారులకు మంగళములగు 
ఐశ్వర్యము మొదలగు ఫలములను అను[గ్రహింపవలయునను అర్థమును చెప్పనగును. 


(3) మాత స్పమస్తజగతాం మధుకైటభారేః 
వక్షోవిహారిణి! మనోహరదిన్య(రూపే) మూర్తే । 
శ్రీస్వామిని! శ్రితజన ప్రియదానశీలే! 
శ్రీవేంకటేశదయితే! తవ సుప్రభాతమ్‌ ॥ 


సమస్తజగతాం=అన్ని లోకములకు, మాతః = తల్లీ, మధుకైటభ +అరేః = మధుకైటభు 
లను అసురులను ఇద్దణిని సంహరించిన విష్ణువుయొక్క, నక్షు+నిహారిణి వక్ష స్థలమందు 
విహరించుదానా!, మనోహరదివ్యమూర్తేజఅందమైన, గొప్పరూపమును కల్షినదానా!, 
శ్రీస్వామిని=(మాకు) స్వామినీ!, శ్రితజన ప్రియదానశీలే=శరణు పొందిన జనులకు 
(వారు) కోరిన ఫలమును ఇచ్చుటయే స్వభావముగా కల్లినదానా!, శ్రీవేంకటేశదయితే 
=శ్రీచేంకటేశ్వరునకు ప్రియమైనదానా!, తవ = నీకు, సు ప్రభాతమ్‌= సు ప్రభాతమగుగాక! 

అందటికి తల్లివై, విష్ణువు వక్షఃస్థలమునందు అందమైన రూపముతో 
వేంచేసియున్నదానివై, మా స్వామినివైన శ్రీవేంకటేశ్వరుని ప్రియపల్నీ!, నీ ప్రభువునకు 
సుప్రభాతము పాడుచుండగా, నీవు ముందుగా లెమ్ము. 


అను:-ఈ శ్లోకమునుండి సుప్రభాతస్తోతము ప్రారంభనుగుచున్నది. 


(సమస్తజగతాం మాతః)-“త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా” 
(ని.పు.1-9-126) (లోకములకన్నిటికిని నీవు తల్లివి, దేవతలకు ప్రభువగు హరి తండ్రి) 
- అనుచు ఇంద్రుడు లక్ష్మీదేవిని స్తుతించుట మొదలగు (ప్రమాణములు 
స్మరణీయములు. 


(ముధుకైటభారేః వక్షోవిహారిణి) - భగవానుడు అనిరుద్దుడై అవతరించి, మధుకైటభులను 
వధించెనని పెద్దలందురు. “దివ్యమాల్యాంబరధరా స్నాతా భూషణభూపితా, పశ్యతాం 
సర్వలోకానాం యయా వక్షస్థలం హరేః” (వి.పు.1-9-105) (పాలసముద్రమునందు 
అవతరించిన శ్రీదేవి స్నానముచేసినదై, దివ్యములైన వస్త్రములను, మాలలను, 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 41 


ఆభరణములను అలంకరించుకొని, దేవతలందణు చూచుచుండగా విష్ణువుయొక్క 
వక్షః స్థలమును చేరెను) అను సూక్తికి అనుగుణముగా “మధుకైటభారేః వక్షో విహారిణి” 
అని పలుకబడినది. నిహరించుట అనగా-దుఃఖము తీరి ఆనందమును అనుభనించుట. 


(మనోహరదివ్యమూర్తే, భగవానుని మనస్సును కొల్లగొట్టు, అందమైన గొప్ప రూపమును 
కల్గినదానా! “మూర్చా - మోహసము చ్చాయయోః” అను ధాతువునుండి పుట్టిన మూర్తి 
శబ్దము మోహమును కల్గించు గొప్ప రూపమును తెలుపును. దివ్యమనగా అప్రాకృతము. 
అనగా-ప్రకృతిముండములోని పంచభూతములచేకాక, పరమపదములోనున్న 
పంచభూతములచే పిరాట్టి తిరుమేని నిర్మింపబడినదని భావము. 
(శ్రీస్వామిని)-భగవానుడు శ్రీస్వామి; ఈమె శ్రీస్వామిని. 


(శ్రితజనప్రియదానశీలే) - ప్రియశబ్దమునకు ఇష్టమైనవాడని, భర్త అని అర్థము. “అభీష్టే 
అభీప్పితమ్‌ హృద్యం దయితం నల్లభం ప్రియమ్‌” అని, “ధవః ప్రియః పతి ర్భర్తా” 
అనియు అమరము ఈ రెండర్ధములను తెలిపినది. కావున ఇచట తనను శరణు 
చెందిన జనులకు ఇష్టమైన ఫలమును ఇచ్చుటను స్వభావముగా కల్లినదానా! అని, 
ఆగ్రితులకు తన భర్తను ఇచ్చుటను స్వభావముగా కల్లినదానా! అని రెండర్ధములను 
చెప్పవచ్చును. రెండవ అర్థము తిరుప్పావై ప్రబంధములోని “ముప్పత్తు మూవర్‌” 
(20) అను పాశురములో “ఉక్కముమ్‌ తట్టాలియుమ్‌ ఉన్‌ మణాళనైయుమ్‌ తన్లు 
ఇప్పోదే ఎమ్మై నీరాట్టు” (విసనకర్రను, అద్దాన్ని, నీ పెనిమిటిని ఇచ్చి ఇపుడే మమ్ములను 
నీరాడించు) అని అన్వయించి, ఆచార్యులు అనుగ్రహించిన అర్హమునకు అనుగుణము. 


(శ్రీవేంకటేశదయితే)- పాపమును పోగొట్టు స్వభావమును కల్షియుండుటచే, 
తిరుమలకు, శ్రీనివాసునకు వేంకటశబ్దము అన్వయించును. కావున ఈ పదము 
శ్రీవేంకటాచలమునకు ప్రభువు అని, శ్రీవేంకటేశ్వరుడను ప్రభువని అర్థమిచ్చును. 
అట్టి ప్రభువునకు ప్రియమైనదానా! అని పై సూక్తి భావము. “ప్రభాతమ్‌” అనగా రాత్రి 
తొలగి పొద్దు పొడుచుకాలము. “సు ప్రభాత” మనగా మంచి ప్రభాతము. మంగళకరమైన 
ఉదయనుని అర్థము. 


(4) తన సుప్రభాత మరవిందలోచనే! 
భవతు ప్రసన్నముఖచం ద్రమండలే । 
విధిశంకరేం ద్రవనితాభి రర్చితే! 
వృషశైలనాథదయితే! దయానిధే ॥ 


అరనిందలోచనే = తామరపూలనంటి కన్నులను కల్లినదానా!, ప్రసన్నముఖచంద్రమండలే 


42 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


= చంద్రమండలమువంటిదైన, ప్రసన్నమైన ముఖమును కల్లినదానా!, విధిశంకర + 
ఇంద్రవనితాభిః = బ్రహ్మ, రుద్రుడు, ఇంద్రుడు మొదలగువారి భార్యలగు సరస్వతి, 
పార్వతి, శచీదేవి మొదలగువారిచే, అర్చితే = ఆరాధింపబడినదానా!, దయానిధే = 
దయకు నిధివంటిదానా!, (జన్మస్థానమా!), వృషశైలనాథదయితే = శ్రీవేంకటేశ్వరునకు 
ప్రియమైనదానా!, తన = నీకు, సుప్రభాతమ్‌ = సుప్రభాతమగుగాక! 


తానురపూలనంటి కన్నులతో, చంద్రునివంటి ముఖముతో శ్రీవేంకటేశ్వరుని 
ఆనందింపచేసి, సరస్వతి-పార్వతి-శచీదేవి మొదలగు దేవతాస్త్రీలచే పూజింపబడి, మాపట్ల 
మిక్కిలి దయను కల శ్రీమహాలక్ష్మీ! నీకిది సుప్రభాతమగుగాక! 


(అరవిందలోచనే)-సహజముగా అందమైన తల్లియొక్క కన్నులు బిడ్డను చూచిన 
సంతోషముచే తామరలవలె వికసించి, ఎజ్జనివైనవని తాత్సర్యము. 


(ప్రసన్నముఖచం ద్రమండలే)-చంద్రమండలము ముఖమునకు ఆహ్లాదకరత్వములో 
మాత్రమే ఉపమానము. ప్రసాదగుణమునందు కాదు. ఎల్లప్పుడు కళంకముతోనుండు 
చంద్రునియందు స్వచ్చత అను ప్రసాదగుణము ఏనాటికిని సంభవింపలేనిదేకదా! 


(విధిశంకరేం ద్రవనితాభిః అర్చితే) - “దాసీభూతసమస్తదేవవనితామ్‌” (లక్ష్యష్టోత్తరమ్‌) 
- (పరిచారి“లుగా దేవతాస్త్రీలను అందజికిని కల్లినదానా! నీకు నమస్కరింతును) 
అను నూక్తిని ఇచట గమనింపనగును. “బహ్మాశాదిసురనజ స్పదయితః 
త్వద్దాసదాసీగణః” (చతుఃశ్లోకీ) - (బ్రహ్మ, శివుడు మొదలగు దేవగణములు, వారి 
దేవేరులును నీకు సేవకులు, సేవికలును) అను శ్రీయామునుల సూక్తియు 
స్మరణీయము. 


(వృషశ్రైలనాథదయితే)- “దయితా -చిత్తమ్‌ ఆదత్తే” -మనస్సును కొల్లగొట్టునది అను 
అర్థ మిచ్చు దయితా శబ్దము అందమైన పత్నిని తెలుపును. 


(దయానిధే)-దయకు నిధియెనదానా! ఈమె చేయు పురుషకారమునలననే స్వామి 
యొక్క స్వాతంత్ర్యము అణగి, దయతల ఎత్తును. అతని దయయు ఈమె 
దయాగణముచే సఫలమగుటనుబట్టి ఈమెను దయానిధి అని పల్కుటలో వి ప్రతిపత్తి 
లేదు. 
(5) అత్రాదిసప్తబుషయ స్పముపాస్య సంధ్యా - 

మాకాశసింధుకమలాని మనోహరాణి । 

ఆదాయ సాదయుగ మర్చ్భయితుం ప్రపన్నాః 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 43 


శేషాద్రిశేఖరవిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
అత్రి + ఆది సప్తబుషయః = అత్రి మొదలగు సప్త బుషులు, సంధ్యామ్‌ సముపాస్య 
= సంధ్యావందనమును చేసి, మనోహరాణి = మనస్సును అపహరించు, ఆకాశసింధు 
కమలాని = ఆకాశ గంగలోని తామురపూలను, ఆదాయ = తీసికొని వచ్చి, పాదయుగం= 
నీ పాదములు రెండిటిని, అర్బయితుం = పూజించుటకు, ప్రపన్నాః = వచ్చి, చేరిరి, 
శేషా ద్రిశేఖరనిభో = ఆదిశేషపర్య్వతమునకు అధిపతియగు స్వామీ, తన సు ప్రభాతమ్‌= 
నీకు సుప్రభాతమగుగాక! 


శ్రీవేంకటేశ్వరా!, అత్రి మొదలగు సప్తర్షులు కాలకృత్యములను తీర్చుకొని, 
నిన్ను సేవించుటకై, ఆకాశగంగలోని తామరపూలను గొని నీవద్దకు వచ్చి చేరిరి. నీవు 
మేల్కొనవలెను. 

సప్తబుషులు - మరీచి, అత్రి, అంగిరసుడు, పులస్త్యుడు, పులహుడు, క్రతువు, 
వసిష్టుడు-అని కొందణు అందురు. వసిష్ట-కాశ్యప-అత్రి-జమదగ్ని-గౌతమ- విశ్వామిత్ర. 
భరద్వాజులు అని విష్ణుపురాణము తెలుపుచున్నది. 


సంధ్య అనునది పూర్వసంధ్యకు, అపుడు జపింపవలసిన గాయత్రికి, అష్టాక్షరి 
మొదలగు మంత్రములకును, వానిచే ప్రతిపాదింపబడుచున్న భగవానునకు వాచకము. 
కావున “సంధ్యామ్‌ సముపాస్య” అనుటకు ప్రాతఃకాలమున జపింపతగిన మంత్రములను 
జపించి, వానిచే ప్రతిపాదింపబడు నిన్ను ధ్యానించి - అని తాత్సర్యము. 


“కవులాని ఆదాయ సాదయుగమ్‌ అర్భయితుమ్‌” అనుచు పూవులను 
కోయుటకు, అర్భనను చేయుటకు బుషులే కర్తలుగా తెలుపబడుటచే ఈ మునులు 
అర్భకమూలముగాకాక, భగవానుని పాదములందు స్వయముగా అర్భనను చేయు 
సంబంధమును కలవారనుట తెలియుచున్నది. 


(శేషాద్రిశేఖరవిభో) - శేషాద్రి అనగా - ఆదిశేషుని రూపములోనున్న కొండ. శేఖర 
మనగా- శిరోభూషణము. “విభుః ప్రభా సర్వగతే అను మేదినీనిఘంటు వచనమునుబట్టి 
శక్తిని కలవాడు, అంతట వ్యాపించియున్నవాడను రెండర్హములును భగవానుని యుందు 
పాసగును. 


(6) పంచాననాబ్దభవషణ్ముఖవాసవాద్యాః 
ఖైవిక్రమాదిచరితం విబుధా స్తువంతి । 


44 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


భాషాపతిః పఠతి వాసరశుద్ది మారాత్‌ 

శేషాద్రిశేఖరవిభో! తన సుప్రభాతమ్‌ ॥ 
పంచానన + అబ్దభవ షణ్ముఖ వాసన+ ఆద్యాః = శివుడు, బ్రహ్మ షణ్ముఖుడు, 
ఇంద్రుడు మొదలగు, విబుధాః = దేనతలు, త్రైవిక్రమ + ఆది చరితమ్‌ = మూడు 
అడుగులతో లోకమును కొలుచుట మొదలగు నీ చరిత్రలను, స్తువంతి = 
స్తుతించుచున్నారు, భాషాపతిః = బృహస్పతి, ఆరాత్‌ = సమీపమున, వాసరశుద్ధిం 
= తిథి, వారము నక్షత్రము యోగము, కరణము మొదలగు) దినశుద్దిని, పఠతి = 
పఠించుచున్నాడు, శేషా ద్రిశేఖరవిభో = శ్రీవేంకటేశ్వరా, తవ సుప్రభాతమ్‌ = నీకు 
సుప్రభాతము. 


శ్రీవేంకటేశ్వరా! బ్రహ్మ మొదలగు గొప్ప దేవతలు నీ త్రివిక్రమావతారాది వీర 
చరితములను కీర్తించుచు నిలుచున్నారు. బృహస్పతి పంచాంగమును పఠించు 
చున్నాడు. నీకు సుప్రభాతమగుగాక! 


(పంచాననః) - అయిదు తలలను కలవాడు శివుడు. (అబ్దభవః) - భగవానుని 
నాభీకనులమునుండి పుట్టిన బ్రహ్మ. (షణ్ముఖఖ -ఆర్లురు కృత్తికల స్తన్యమును ఒకేసారి 
త్రాగుటకు వీలుగా ఆలు ముఖములను కల్లిన సుబ్రహ్మణ్యుడు. 

(వాసవ) -అష్టనసువులకు నాయకుడైన ఇంద్రుడు. 

(ఖైవిక్రమ+ఆదిచరితమ్‌) - భగవానుని చరిత్రలలో త్రివిక్రమునిగా మూడు 
పాదములతో లోకమును కొలిచిన చరిత్రము మిక్కిలి గొప్పది అగుటచే దానిని 
ముఖ్యముగా గ్రహించి, మిగిలినవానిని ఆది శబ్దముచే సూచింపచేసిరి. 


(విబుధాఐ “విశేషేణ బుద్ధ్యంతే ఇతి విబుధాఃి-మనకంటె ఎక్కువగా బాగుగా 
గ్రహించువారు కావున ఈ పదము దేవతలకు యోగరూఢము. 

(భాషాపతిః) - వాక్సతియగు బృహస్పతి-అని అర్ధము. ఈ పదము సరస్వతీదేవికి 
ప్రభువగు బ్రహ్మనుకూడ తెలుపునదైనను పంచాగమును పఠించుట పురోహితుని 
కృత్యమగుటచే ఇచట దేవపురోహితుడగు బృహస్పతిని తెలుపును. శ్రీరంగమున 
ఈనాటికిని పంచాంగమును పఠించువారు శ్రీరంగేశపురోహితులగు భట్టర్‌ వంశీయులే 
అగుట స్మరింపతగినది. వేంకటాచలముపై ఇప్పటికిని ఉదయమున తోమాలసేవకు, 
అర్చనకు నడుమ జరుగు పంచాంగపఠనము శ్రీరంగములోవలె ఉదయమున 
విశ్వరూపసేన సమయమునకు ముందు జరుగుచుండుటను ఈ శ్లోకమునుబట్టి 
(గ్రహింపవచ్చును. 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 45 


(వాసరశుద్దిమ్‌) దినముయొక్క మంచిసనుయము. ఇది విడువదగిన సమయములగు 
నర్ష్యము మొదలగునవికూడ పఠింపబడుటచే అశుద్దికిని ఉపలక్షణము. 


(7) ఈషత్ర్రపుల్లస రసీరుహనారికేళ - 

పూగద్రుమాదిసుమనోహరపాలికానామ్‌ । 

అవాతి మంద మనిల స్సహ దివ్యగందైః 

శేషా, ద్రిశేఖరనిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
ఈషత్‌ ప్రఫుల్ల సరసీరుహ = కొంచెముగా వికసించిన తామరపూవులయొక్క, నారికేళ 
పూగద్రును + ఆది = కొబ్బరి, పోక మొదలగు వృక్షములయొక్క, సుమనోహర 
పాలికానామ్‌ = అందమైన గుత్తులయొక్క, దివ్యగంధైః సహ = గొప్ప సువాసనలతో 
కూడినదై, అనిలః = వాయువు, మందం = మెల్లగా, ఆవాతి = వీచుచున్నది, 
శేషాద్రిశేఖరవిభో తవ సుప్రభాతమ్‌ = శ్రీవేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 


శ్రీవేంకటేశ్వరా! ఉదయకాలమారుతము తామరపూలనుండి నారికేళ-పోక 
మొదలగు వృక్షములనుండి సుగంధమును గ్రహించి, వీచుచున్నది.నీకు సుప్రభాత 
మగుగాక! 


(పాలికా)-గెల (గుత్తి. ఈ పదము ఈ అర్థమున ప్రస్తుతము నిఘంటువులలో 
కన్ప్సించుటలేదు. ఈ శబ్దమునకు ఇచట ఇదియే అర్హమనుటను - “పైమ్చొళిజ్కముకిన్‌ 
మడలిడైక్కీజి వణ్‌పాశైకళ్‌ నాఖ వైకతై కూర్‌న్టదు మారుద మిదువో” (ఈ ప్రాతః 
కాలంలోని ఈ వాయువు పచ్చదనాన్ని కల తోటలలోని పోకచెట్టయొక్క మట్టలను 
గీజీనందునల్ల అందమైన లేతమట్టల సువాసనలను వీస్తున్నది.) అను విప్రనారాయణ 
సూరి తిరుప్పల్లియెళుచ్చి ప్రబంధములో పల్కుటచే తెలియనగును. కొందు పాలికవలె 
ఉండుటచే గుత్తిని “పాలికగా చెప్పవచ్చును. ఎట్లనగా - పోక మొదలగు వృక్షముల 
గుత్తులు వివాహసందర్భ ములలో నవధాన్యములను మట్టిపాత్రలలో ఉంచి, పిమ్మట 
అవి మొలకెత్తినపుడున్న సన్నివేశమునలె నుండుటచే ”- అని అందురు. 


బాగుగా వికసించినచో పూల సువాసన పోవును. కావున “ఈషత్‌ ప్రఫుల్ల” అని 
పల్కిరి. తిరుమలగిరిపైనున్న వృక్షములు, లతలు, అన్నియు అప్రాకృతములని 
పురాణములు తెలుపుచుండుటచే వాని గంధము ప్రాకృతగంధము కాదు. కావున 
“దివ్యగంధ” శబ్ద ప్రయోగము సార్థకము. 


(8) ఉన్మీల్య నేత్రయుగ ముత్తమపంజరస్టాః 
పాత్రావశిష్టకదళీఫలపాయసాని । 
భుక్వా సలీల మథ కేళిశుకాః పఠంతి 


46 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


శేషాద్రిశేఖరవిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
ఉత్తమపంజరస్థాః = గొప్ప గూళ్లలోనున్న, కేళిశుకాః = విలాసార్హమై పోషింపబడు 
చిలుకలు, నేతయుగమ్‌ = రెండు నేత్రములను, ఉన్మీల్య = తెజచి, పాత్ర+అవళిష్ట 
= (నీవు ఆరగింపగా) పాత్రలలో మిగిలిన, కదళీఫలసాయసాని = అరటిపండ్లను, 
పాయసమును, భుక్వా = భుజించి, అథ = సిమ్మట, సలీలం = విలాసముగా, పఠంతి 
= సల్కుచున్నవి. శేషా ద్రిశేఖరనిభో= శ్రీ వేంకటేశ్వరా!, తవ = నీకు, సుప్రభాతమ్‌ = 
సుప్రభాతమగుగాక! 


శ్రీవేంకటేశ్వరా! నీ కోవెలలో పోషింపబడు లీలాశుకములు నీవు రాత్రి ఆరగింపగా 
మిగిలిన అరటిపండ్లను, పాయసమును గ్రహించి, నీ నామసంకీర్తనము చేయుచున్నవి. 
నీకు సుప్రభాతమగు గాక ! 


(ఉత్తమపంజరమ్‌) - ఉన్నతమైన గూడు. ఇచటి జొన్నత్యమేమనగా బంగారు తీగలతో 
అల్లబడి, మణులు పొదగబడి, మనోహరముగా నుండుటయే. 


(శుకాః పఠంతి)-చిలుకలు పల్కుచున్నవి, దేనిని అనగా - తిరునామములను అను 
పదమును ఇచట అధ్యాహారము చేసికొనతగును. “కూట్టిలిరున్లు కిళి ఎప్పోదుమ్‌ కోవిన్లా 
కోవిన్హా ఎన్టైక్కుమ్‌” (గూటిలో నుండి చిలుక ఎల్లప్పుడూ గోవిందా! గోవిందా! అని 
పిలుస్తుంది) (నాయ్‌చ్చియార్‌తిరుమొళి-12-9) అని గోదాదేవి పల్కెను కదా! చిలుక 
పంజరములు బంగారు తీగలతో అల్లబడి, మణులు పొదగబడియుండునా? ఏమి? 
అనినచో, “అలర్‌మేల్‌నుజ్లె యుతైమార్భన్‌” (తిరువాయ్‌-6-10-10) (లక్ష్మీవల్లభుడు) 
అని, “తిరువేజ్ఞడత్తుటై శెల్వన్‌” (పెరియ తిరు-1-8-10) (వేంకటాద్రిలోని శ్రీమంతుడు) 
అని ఆల్వార మంగళాశాసనమును పొందిన తరువాత శ్రీ నివాసునకు లేని సంపదలేదు 
కదా! 


శ్రీరంగమునగల కిళి మండపము (చిలు“ల నుండపము) వలె తిరుమల 
యందును ఒక చిలుకల మండపము ఉండి, శ్రీరంగములోని చిలుకలు “రంగా 
రంగా, శ్రీరంగా” అని పల్కునట్లే, ఇచటి చిలుకలు “గోవిందా! గోవిందా!” అని 
పిలుచుచుండెను కాబోలు! 


(పాయసమ్‌)-పాలు చేర్చిన అన్నము కాదు; పాలలో పక్వమైన అన్నము. “పయసి 
సంస్కృతమ్‌ పాయసమ్‌” అను వివరణమునుబట్టి పాలను నీరుగా వాడి పండిన 
(పూర్తిగా పాలతో వండిన) క్షీరాన్నమని భావము ఏర్పడును. సహజముగా తీయగా 
పల్కు చిలుకలు పాయసము భుజించినచో పాడునా? అని అడుగవలెనా? చెప్పవలెనా? 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 47 


శ్లోకమున “శకేళిశుకాః తవ సుప్రభాతమ్‌ పఠంతి”-చిలుకలు నీకు సుప్రభాతమును 
సల్కుచున్నవి - అని అన్వయించి అర్థమును చెప్పుట మిక్కిలి సరసము. 
(9) తంత్రీప్రకర్షనుధురస్వనయా నిపంచ్యా 

గాయత్యనంతచరితం తవ నారదో-పి | 

భాషాసనుగ్ర నుసకృత్కరచారరమ్యం 

శేషా, ద్రిశేఖరనిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
నారదః అసి = నారదుడును, భాషాసమగ్రమ్‌ = సంస్కృతభాషామయమైన, తవ 
అనంతచరితమ్‌ = నీ అంతులేని వీరచరిత్రను, తంత్రీప్రకర్ష = తీగల బిగువుచే, 
మధురస్వనయా = తీయని ధ్వనినికల, విపంచ్యా = ఏడు తీగలతో కూడిన వీణతో, 
అసకృత్‌ కరచారరమ్యమ్‌ = మాటిమాటికి చేతులతో తంత్రులను తడవుటద్వారా 
అందముగా నుండునట్లు, గాయతి = పాడుచున్నాడు, శేషా ద్రిశేఖరవిభో = 
శ్రీవేంకటేశ్వరా!, తన = నీకు, సుప్రభాతమ్‌ = సుప్రభాతము. 


నారదముని తన వీణను చేతితో మాటిమాటికి తడవుచు, మీటుచు, నీ 
అనంతము లైన వీరచరిత్రలను పాడుచున్నాడు. శ్రీవేంకటేశ్వరా! నీకు సుప్రభాత 
మగుగాక! 


“తుమ్బురునారదర్‌ పుకున్షనరివరో” (తుంబురుడు, నారదుడు వీరే వచ్చారు.) 
అను తొణ్జరడిప్పాడి యాల్వార్ల సూక్తియొక్క వివరణమే ఈ శ్లోకము. “కల్సి వాయుమే” 
(తిరువాయ్‌1-10-11) (విద్య కైంకర్యమను ఫలమును ఇచ్చును) అనునట్లు విద్యకు 
ఫలము భగవత్‌ కైంకర్య మగుటచే నారదభగవానుడు తన సంగీతసాహిత్యజ్ఞానమును, 
్వీణావాదనకౌశలమును భగవత్రైంకర్యమునకు ఉపయోగపడనలయునని తలచి, 
సంస్కృతభాషామయములైన భగవత్కీర్తనలను వీణతో వాయించుచు పాడుచున్నాడు. 
సంగీతవిద్వాంసులు తమ సామర్థ్యమును చూసి ప్రభువులవద్ద బహునుతిని పొందునట్లు 
బహుమతిని సంపాదించుటకొణకై నారదుడు ఈ గానమును చేయుట లేదు. 
సహజముగానే అతడు అట్టి ఆశను లేనివాడగుటచే సకలకళావల్లభుడగు శ్రీవేంకటేశ్వరుని 
వద్ద తన శక్తిసామర్థ్య ములను ప్రదర్శింపడు. కావున అట్లనుట పొసగదు. “నుదుశూదనన్‌ 
వాయిల్‌ కుళలినోశై శెవియె ప్పట్రి వాజ్ఞ నన్నరమ్బుడైయ తుమ్బురునోడు నారదనుమ్‌ 
తన్దమ్‌ నీణై మణన్లు” (పెరియాల్యార్‌ తిరుమొళి-3-6-5) (శ్రీకృష్ణుని వేణుగానం 
తమ చెవులకు సోకగా మంచి తీగలను కల వీణలను కల్లిన తుంబురుడు, నారదుడు 
తమ నీణలను మణచిపోయారు) అనునట్టు వీరు పడిన పాట్లను దివ్యసూరుల 


48 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


సూక్తులవలన తెలియవచ్చును. 


వీణల తంత్రులను బిగువుగా కట్టనిచో అపస్వరము పలుకును. కావున “ప్రకర్ష” 
అని అనిరి. “నారం ద్యతిొొ-మానవుల అజ్ఞానమును ఖండించును. “నారం దదాతి”- 
జ్ఞానమును ఇచ్చును ఈ రెండు నారదశబ్దమునకు వ్యుత్పత్తులు. శ్రీమన్నారాయణుని 
క్తీర్తిచుచు, అంతట సంచరించుచు, ఆ స్వామి యొక్క వైభవమును గూర్చిన 
అజ్ఞానమును పోగొట్టి, జ్ఞానమును కల్గించువాడగుటచే నారదుడను సేరు వీరికి 
యోగరూఢము. 


(10) భృంగావలీ చ మకరందరసానువిద్ధ- 

రుంకారగీతనినదైః సహ సేవనాయ । 

నిర్యాత్యుపాంతసరసీకమలోదరేభ్యః 

శేషాద్రిశేఖరవిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
భృంగ+ఆవళీ చ=తుమ్మెదల వరుసలు, మకరందరస+అనువిద్ద=తేనెను ఆస్వాదించుట 
వలన కల్గిన ఆనందముతో కూడిన, రుంకారగితనినదైః సహ =రుంకారమను పాటల 
శబ్దములతోకూడ, ఉపాంతసరసీ=సమోపములోని సరస్సులలో కల, కమల+ఉదరేభ్యః 
= తామరపూవుల అంతర్భాగములనుండి, సేవనాయజ=నిన్ను సేవించుటకై, నిర్యాంతి= 
వెలువడుచున్నవి, శేషా ద్రిశేఖరవిభో= శ్రీ చేంకటేశ్వరా!, తన= నీకు, సుప్రభాతమ్‌= 
సుప్రభాతము. 


వేంకటేశ్వరా! సమీపములోని సరస్సులలో పూచిన తామరపూలలోని 
మకరందమును తాగి ఆనందము అతిశయించిన తుమ్మెదలు రుంకార ధ్వనులను 
చేయునవియై నిన్ను సేవింపనలెనని వరుసలుగా ఆ పూలనుండి బయటకు 
వచ్చుచున్నవి. నీకు సుప్రభాతనుగుగాక. 


తుమ్మెదలు తటాకములలోని తామరపూలలోగల నుకరందమును తాగి, 
అంతకంటె ఉత్కృష్టమైన తేనె అగు శ్రీవేంకటేశ్వరుని కన్నులతో పానము 
చేయుటకొణుకు నారదమహర్షి వలె కీర్తించుచు వచ్చుచున్నవి. భృంగములకు భగవానుని 
గూర్చిన జ్ఞానము ఉన్నదా? అని అడుగవలసినపనిలేదు. వేంకటాచలమును చేరిన 
మాత్రముననే తిర్యక్కులకును జ్ఞానోదయ మగును. “వైప్పన్‌ మణి విళక్కా నూమతియె 
మాలుక్కెన్టై స్పాళుదుమ్‌ కైనీట్టుమ్‌ యానైయై” (నాన్ముకన్‌ తిరువన్హాది-46) 
(వేంకటేశ్వరునకు మణిదీపంగా నిలువు) అనుచు తిరుమశై య్వార్లు పల్కిరికదా! 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 49 


ఇక, స్వాపదేశార్థమునకు వచ్చినచో. “శేమ ముడై నారదర్‌ మునివాహనర్‌ 
తమ్బిరాన్‌మార్‌ పోల్‌వార్‌ వణ్డు తుమ్బి యెన్టుమ్‌” అని (నారదుడు, మునివాహన 
సూరి, తంబిరాన్‌నూర్ల వంటి గాన కైంకర్యాన్ని చేసేవారు తుమ్మెదలుగా రూపింపబడ్డారు) 
(ఆచార్యహృదయమున) సూక్తి చొప్పున తుమ్మెదలు అనుచు ముందు శ్లోకమున 
తెలుపబడిన నారదులవలె సారగ్రాహులై, తమకు ప్రక్కన నిలచియున్న ఆచార్యులగు 
మణవాళ మహామునులు మొదలగు మహాత్ములను సూచించునని, “మకరంద” 
ఇత్యాదిగా వారు తమ మనస్సులో ఊటీన తేనె అగు స్వామిని ముందునాటి రాత్రి 
మొదలుకొని ప్రభాతమునరకు అనుభనించిన ఆనందముతో కూడిన రుంకార 
ధ్వనులనంటి “హరి హరి” అను గీతములను పాడుకొనుటను తెలుపునని చెప్పనగును. 
అట్లే, “ఉపాంత సరసీకమలోదరేభ్యః” అనుటచే ప్రక్కనగల స్వామి పుష్కరిణి మొదలగు 
సరస్సులలోని తీర్ణముల మధ్యభాగమును సూచించి, “సేవనమ్‌” అనుచు “తేనే! 
తిరువేజ్ల్ణడమామలై మేయ కోనే” (తేనెవలె ముధురమైనవాడా! శ్రీవేంకటాచలంలో 
నివసించే స్వామీ!) (పెరియతిరువన్హాది-1-10-7) అనునట్టు బయట కనుపించు 
వేంకటేశ్వరుడను మకరందమును గ్రోలుటను తెలిపి, “దాసుడనగు నాయొక్క 
ఆచార్యులగు మణవాళ మహామునులవంటివారు ఇంతవరకు అంతర్యామి రూపమును 
అనుభవించి, కీర్తించుచు, బయలుదేరి, సరస్సులలో స్నానము చేసి, అచటినుండి 
నిన్ను సేవించుటకు వేంచేయుచున్నారు-అను అర్థమును చెప్పుట పొసగును. ఈ 
అర్ధమున కమలశబ్దము “సలిలమ్‌ కనులమ్‌ జలమ్‌” అను అనురకోశనచనానుసారము 
నీరు అను అర్థము నిచ్చును. 


(11) యోషాగణేన వరదద్ని విమథ్యమానే 
ఘోషాలయేషు దధిమంథనతీవ్రఘోషాః । 
రోషాత్‌ కలిం విదధతే కకుభ శ్చ కుంభాః 
శేషాద్రిశేఖరవిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 


ఘోష+ఆలయేషు=గొల్లపల్లెలోని ఇండ్లలో, యోషాగణేన=స్రీల సమూహముచే, వరదద్ని 
= గొప్ప పెరుగు, విమథ్యమానే=చిలుకబడినపుడు, దధిమంథన తీవ్రఘోషాః=పెరుగును 
చిలుకుటచే పుట్టిన గొప్ప ధ్వనిని కల, కుంభాః=సెరుగు కుండలు, కకుభః 
చ=దిక్కులును, రోషాత్‌=రోషమువలన, కలిం=తగవును, విదధతే=చేయుచున్నవి 
(కాబోలు అనునట్టున్నవి) శేషాదిశేఖరవిభో=వేంకటేశ్వరా, తవజ=నీకు, 
సుప్రభాతమ్‌=సుప్రభాతము. 


50 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


గోపికలు తమ ఇండ్లలో పెరుగును చిలుకునపుడు పుట్టిన గొప్ప ధ్వని 
దిక్కులన్నిటియందు వ్యాపించినది. ఆ ధ్వని పెరుగు కుండలు, దిక్కులును ఒకదానితో 
వేజొకటి కోపముతో వాక్‌స్పర్దను చేయునట్లు తోచుచున్నది. వేంకటేశ్వరా! నీకు 
సుప్రభాతము. 


అను:- ఈ శ్లోకము “వాశనణుజ్కుళలాయ్‌ చ్చియర్‌ మత్తినాలోశైపడుత్త తయిరరవమ్‌” 
(సువాసనను కల కేశాలను కల్గిన గోపికలు కవ్వంతో చిలికినపుడు వచ్చే పెరుగు 
ధ్వనిని) (తిరుస్సావై-7) అను గోదాదేవి సూక్తిని “ఉద్దాయతీనా మరవిందలోచనే” 
(శ్రీభాగ-10-46-47) అను శ్లోకమును అనుసరించి రచింపబడినది. పెరుగును చిలుకు 
ధ్వని పెరుగు కుండలనుండి పుట్టి, దిక్కులయందు ప్రతిధ్వనించి, ఈ విధముగా 
రెండును ఒకదానితో వేజొకటి స్పర్షించుట-భల్లుడు, భల్లాక్షుడు అను రెండు హంసలు 
వాదించుకొనుచు జానశ్రుతికి వేదాంతజ్ఞానమును కల్గించినట్లు పైలోకములోనుండు 
ఇం ద్రాదిదేనతలకు జ్ఞాన ప్రదమగుచున్నది. అనగా-సరమపదనాథుడు వేంకటేశ్వరుడుగా 
అవతరించి, అతని వాత్సల్యాదిగుణములను అధికాధికముగా ఇచట అందణును 
అనుభవించుచుండగా, మీరు మాత్రము పైన నుండుట ఎందులకు? త్వరగా వచ్చి, 
అనుభవించుడు-అని జ్ఞానోపదేశమును చేయుచున్నదని తాత్పర్యము. ఈ అర్ధము 
శ్లోకములోని చకారమును “విదధతే” అనుపదముతో కలిపి, ఇచట అనుక్తమైన, 
జ్ఞానమును కల్గించుట అను క్రియను సముచ్చీకరించుచున్నదను భావముతో 
చెప్పబడినది. 


(12) పద్మేశమి త్రశతపత్రగతాళివర్గాః 

హర్తుం శ్రియం కువలయస్య నిజాంగలక్ష్మ్యా | 

భేరీనినాద మివ బిభతి తీవ్రనాదం 

శేషా, ద్రిశేఖరనిభో! తవ సుప్రభాతమ్‌ ॥ 
పద్మేశమిత్ర=జసూర్యునితో స్నేహమునుకల, శతపత్రగత=తామరపూవును పొందిన, 
అళివర్గాః=తుమ్మెోదల సమూహములు, నిజ+అంగలక్షా్మ్యా=తను మేని శోభతో, 
కువలయస్య కలువలయొక్క, శ్రియం= శోభను, హర్తుం=పోగొట్టుటకు, భేరీనినాదమ్‌ 
ఇన=భేరి అను వాద్యము యొక్క మోత అనునట్లు, తీవ్రనాదమ్‌=గొప్ప ధ్వనిని, 
బిభ్రతి=వహించుచున్నవి, శేషాద్రిశేఖరవిభో=వేంకటేశ్వరస్వామో!, తన=నీకు, 
సుప్రభాతమ్‌=సు ప్రభాతమగుగాక! 

శ్రీవేంకటేశ్వరా! తుమ్మెదలు, తమ నల్లని మేని సాగసుతో కలువల 


నల్లదనములోని అందమును జయించుటకొణకు చేయబడు గొప్ప ధ్వనియా ఇది! 
అనునట్టు రుంకారములను చేయుచున్నవి. నీకు సుప్రభాతమగుగాక! 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 51 


“పద్మేశమి త్రి అను తామరపూవుయొక్క విశేషణము, సూర్యునకు స్నేహితుడగు, 
లేక నూర్యుని స్నేహితునిగా కల-అను అర్హములను ఇచ్చుచు, సూర్యునిచే 
నికసింపజేయబడిన-అను అర్థమును స్ఫురింపజేయును. పొద్దు పొడిచినది-అని 
తెలుపుట దీని ఉద్దేశ్యము. శతపత్రమనగా నూబు రేకులనుకల ఒకజాతి తామరపూవు. 
సహస్రపత్రమనెడి వేయిరేకులనుకల తామరపూవుకూడ కలదు. సహజమైన తుమ్మెద 
రుంకారము యుద్దభేరినినాదముగా ఉ శ్రేక్షింపబడుచున్నది. తుమ్మెదలు తమ సేన 
అనెడి తమ మేని శోభతో కువలయముయొక్క సేన అగు దానిమేని అందమును, 
రుంకారము అను భేరీనాదమును చేసి జయించుచున్నది-అని తాత్సర్యము. 


(13) శ్రీమన్నభిష్టవరదాఖిలలోకబంధో ! 
శ్రీ శ్రీనివాస! జగదేకదయైకసింధో । 
శ్రీదేవతాగృహభు జాంతరదివ్యమూర్తే ! 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


శ్రీమన్‌=ఎల్లప్పుడు సంపదను కలవాడా! (సంపద మాణనివాడా!) అభీష్టవరద=కోతిన 
వరములను ఇచ్చువాడా!, అభిలలోకబంధో=లోకులకందణకు అన్ని విధములైన 
బంధువుగా అయినవాడా! శ్రీ శ్రీ నివాస=అందమైన శ్రీనివాసా!, జగత్‌ ఏక=లోకములో 
సాటిలేని, దయా+ఏకసింధో=కరుణకు అద్వితీయ సముద్రమైనవాడా! శ్రీదేవతా 
గృహభుజాంతర =లక్ష్మీదేవి అనెడి దేవతకు నివసించు గృహముగా వక్షఃస్థలమును 
కలవాడా!, దివ్యమూర్తే =అందమైన తిరుమేనిని కలవాడా!, శ్రీవేంకటాచలపతే= 
శ్రీవేంకటాచలమునకు ప్రభూ!, తవ సు ప్రభాతమ్‌=నీకు సుప్రభాతమగుగాక! 

సంపదను కలవాడవై, సర్వవిధబంధువై, దయాపూర్ణుడవై, మాకు తల్లి అగు 
లక్ష్మీదేవిని వక్షస్థలమున కలవాడవై, ప్రకాశించుమూర్తిని కలవాడవై, అడిగిన వరములను 
అన్నిటిని ఇచ్చువాడవై, వేంకటాచలమున వేంచేసియున్న స్వామి! శ్రీనివాసా! నీకు 
సుప్రభాతము. 

(శ్రీమన్‌) ఇచటి సంపద్వాచకమగు శ్రీశబ్దము నిత్యవిభూతి, లీలావిభూతి-అను 
సంపదలను రెండింటిని తెల్పును. దీనిచే అభీష్టవరదుడు స్వామి అనుటకు తగిన 
హేతువు సూచింపబడినది. సందపను నిండుగా కలవాడేకదా అడిగిన వరములను 
అన్నిటిని ఇవ్వగలడు. “శ్రీ శ్రీనివాస” అనునది వేంకటేశ్వరుని నామము. లక్ష్మీదేవికి 
నివాసస్థానమైన వాడని దాని భావము. ఎట్టు నివాసమగుచున్నాడు? అను ప్రశ్నకు 
“ శ్రీదేవతాగృహ భుజాంతర” అను విశేషణము సమాధాన మిచ్చుచున్నది. లక్ష్మీదేవికి 
తన వక్షఃస్థలములో స్థానము నిచ్చి, తన్మూలమున ఆమెకు నివాస స్థానమగుచున్నాడని 
భావము. ఇంతకు ముందే భగవానునియందున్న దయ వక్షఃస్థలవాసిని అగు లక్ష్మిచే 


52 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


వృద్ది పొందింప బడుటచే, స్వామి దయకు సాటిలేని సముద్రమువంటివాడు 
అగుచున్నాడు-అను భావము “జగదేకదయైకసింధో!” అను ప్రయోగముద్వారా వ్యక్తము. 
భగవానుడు దివ్యమూర్తిని కలవాడగుటయును లక్ష్మివలననే. భగవానుని నల్లని తిరుమేని 
హిరణ్యవర్లయగు లక్ష్మీదేవి తిరుమేని సంబంధముచే తళతళమని మెజయుచుండుటచే, 
అందమైన పరభాగశోభను కల రూపమును కలవాడగుచున్నాడు. పరభాగ మనగా 
-విభిన్న వర్షసమ్మేళనమువలన కల్గిన ఆకర్షణీయమైన శోభ. 


(14 శ్రీస్వామిపుష్కరిణికాస్తననిర్మలాంగాః 

శ్రేయోర్ధినో హరవిరించిసనందనాద్యాః । 

ద్వారే వసంతి వరనేత్రహతోత్తమాంగాః 

శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 
శ్రీస్వామిపుష్కరిణికా+ఆస్తవనిర్మలాంగాః= శ్రీ స్వామి పుష్కరిణిలో స్నానము చేయుటచే 
నిర్మలమైన దేహమును కలవారును, (శ్రేయః+అర్థినః=(నీ వలన) శ్రేయస్సును 
పొందవలెనని ప్రార్థించువారును అగు, హరవిరించిసనందనాద్యాః=ళివుడు, బ్రహ్మ, 
సనందనుడు మొదలగువారు, ద్వారే=(నీ) కోవెల వాకిటిలో, వరవేత్రహత+ఉత్తనూంగాః 
=(ద్వారపాలకులచే) గొప్ప బెత్తముతో కొట్టబడిన శిరస్సులను కలవారై, వసంతి 
=నిలచియున్నారు. శ్రీవేంకటాచలపతే= శ్రీచేంకటేశ్వరా, తవ=నీకు, సుప్రభాతమ్‌ 
=సుప్రభాతమగుగాక! 

శ్రీవేంకటేశ్వరా! బ్రహ్మ శివుడు మొదలగు దేవతలు, సనకసనందనాది 
యోగులును నీ కోనేటిలో స్నానమాడి, పవిత్రులై, నీ వాకిటిలో కాపలాకాయువారి 
చేతిబెత్తములతో కొట్టబడిన శిరస్సులను కలవారైనను అచటినుండి తొలగి పోకుండ, 
ఆ వాకిటియందే నిలచియున్నారు. వారికి నీ దర్శనము నిచ్చుటకు నీకు 
సుప్రభాతమగుగాక! 

శ్రీస్వామియొక్క పుష్కరిణిక అని, శ్రీస్వామిని ఐన పుష్కరిణిక అని “శ్రీస్వామి 
పుష్కరిణికా” అను పదమునకు గల రెండు వ్యుత్సత్తుల ద్వారా కోనేరి అనుటకు 
స్వామి యొక్క పుష్కరిణిక - అని, స్వామిని అగు పుష్కరిణిక - అని రెండు విధములుగా 
విడదీయవచ్చును. స్వామియగు శ్రీనివాసుడు అవబ్బభస్నానమును చేయు పుష్కరిణి 
అని, అన్ని పుష్కరిణులకును స్వామిని అనియు - ఇట్టు రెండు విధములైన అర్థములు 
పురాణములలో తెలుపబడినవి. 

వామనపురాణము 32 అధ్యాయములో భగవానుడు శంఖజునితో “ఈ 
పర్వతమునందు దివ్యమైనది, గొప్పది, పాపమును పోగొట్టునది, పుణ్యమును ఇచ్చునది, 
గంగ మొదలగు సకలతీర్థములతో సమానమైనది, పవిత్రమైన తీర్థమును కల్లినది, 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 53 


స్వామి పుష్కరిణి అని ముల్లోకములందు ప్రసిద్ధిని పొందినది అగు పుష్కరిణి ఒకటి 
కలదు. అందు స్నానమాడి మానవులు పాపనిముక్తులు అగుదురు” అని పల్కుటను 
బట్టి ఈ పుష్కరిణి పవిత్రతను తెలియనగును. ఇతః పూర్వమే గొప్పతనమును 
పొందియున్న శివుడు, బ్రహ్మయు ఇంకను గొప్పతనమును పొందుట అనగా-పొందిన 
మహిమను కోల్పోకుండ నిలచియుండునట్టు పాందుటయే. సనందనాదులు 
ఎల్లప్పుడును బ్రహ్మధ్యానమునే చేయుదురు. ఆధ్యానమునకు మధ్యలో అంతరాయము 
రాకుండనుండవలెనని వారు స్వామిని ప్రార్థింతురు. 


“బహ్మ వేలాదియుగముల కాలము విష్ణువును ఆరాధించి, ముల్లోకములను 
సృష్టించు అధికారమును తిరిగి పొందెను అని వినికిడి” అనెడి మహాభారతశ్లోక మిచట 
స్మరింపనగును. 


“వరవే త్రహతోత్తమాంగాః” అనుటకు పూర్వము తెల్పిన అర్థమే కాక, “వేత్రవరం 
వ్రజామి” (శ్రీరంగపూర్వ-58) అని భట్టర్‌ అను గ్రహించినరీతిలో గర్భగృహముయొక్క 
వాకిలి బయట అడ్డముగా నిలుపబడియున్న బెత్తముపై మోదుకొనిన తలలను కలవారు 
అను అర్థమునుకూడ చెప్పవచ్చును. ఆ వేత్రముయొక్క ప్రహారములను పొందినవి 
అగుటచే వారి శిరస్సులు ఉత్తమాంగములను సార్థకనామధేయములను కల్లినవి 
అయినని అని తాత్సర్యము. 


(15) శ్రీశేషశైలగరుడాచలవేంకటాద్రి - 

నారాయణా ద్రివృషభా ద్రివృషాద్రిముఖ్యామ్‌ । 

ఆఖ్యాం త్వదీయవసతే రనిశం వదంతి 

శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 
శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యామ్‌ = 
శేషాచలము, గరుడాచలము, వేంకటాచలము, వృషభాచలము, వృషాచలము మొదలగు 
పేర్లను, త్వదీయవసతేః = నీ వాసస్థానమగు పర్వతమునకు, అనిశం=ఎల్లప్తుడును, 
వదంతి=పల్కుచున్నారు, శ్రీవేంకటాచలపతే తన సు ప్రభాతమ్‌=చేంకటేశ్వరా! నీకు 
సుప్రభాతము. 

శ్రీవేంకటేశ్వరా! ఇచటకు వచ్చిన భక్తులు నీ వాసస్థానమగు వేంకటాచలము 
యొక్క పలు నామములను నిరంతరము అనుసంధించుచున్నారు. నీకు సుప్రభాత 
మగుగాక! 

ఆదిశేషుడే వేంకటాచలముగా అవతరించుటచే ఇది శేషాచలమను పేరును 
పొందినది. బ్రహ్మాండపురాణములోని 2వ అధ్యాయములో భగవానుడు ఆదిశేషునితో 
“క్రీడించుటకు తగిన చోట నివసింపవలెనని నా అభిప్రాయము. నారదుడు పల్కిన 


54 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


మాటను వింటిని కదా! అతడు చెప్పినచోట భూలోకములో నీవు ఒక పర్వతరూసమును 
దాల్చియుండుము. నీ పడగల క్రింది భాగమున నేను లక్ష్మీదేవితో కలసి నివసింతును” 
అని పల్కుట, ఆదిశేషుడును ఆ విధముగానే పర్వతాకారమును పొందుటయును 
కాననగును. 


గరుడాచలము- గరుడునిచే తీసికొని రాబడిన పర్వతమగుటచే వేంకటాచలమునకు 
గరుడాచలమని పేరు. శ్వేతవరాహస్వామి భూమిని పూర్వములెనే స్థిరముగా నిలిపి, 
లోకులను ఉజ్జీవింపజేసి, వారిని భూమియందు నివసించునట్టు చేయదలచి, 
గరుడునితో “మహాబలశాలివైన వైనతేయా! నీవు వెంటనే పరమపదమునకు పోయి, 
అచటగల నా క్రీడాపర్వతమును ఇచటకు తీసికొనిరము” అని ఆజ్ఞాపింపగా, గరుడుడు 
ఆ పర్వతమును తీసికొనివచ్చెను-అని వరాహపురాణము పూర్వభాగములోని 2వ 
అధ్యాయములో కలదు. 

“వేంకటాద్రి- వేమ్‌” అనునది మోక్షమును నిర్దేశించు బీజాక్షరము. “కట” శబ్దముచే 
ఐశ్వర్యము చెప్పబడుచున్నది. కావున మోక్షమును, ఇహలోకపరలోకములలోని 
ఐశ్వర్యమును జనులు దీనివలన పొందుచున్నారు, కావున వేంకటాద్రి అనబడుచున్నది. 
అని వరాహపురాణము మొదటి భాగము 4న అధ్యాయము తెలుపుచున్నది. అట్టే, 
“నేమ్‌” అనునది సకల పాపములను నిర్దేశించును. “కట” శబ్దముచే ఆ పాపదాహము 
తెలుపబడుచున్నది. పాపములను దహించును కావున ఈ కొండకు వేంకటాచలమను 
పేరు కల్లినది-అని భవిష్యోత్తరపురాణములోని 2న అధ్యాయములో తెలుపబడినదానికి 
అనుగుణముగా వేంకటాద్రి శబ్దమునకు రెండు విధములైన వ్యుత్సత్తులు కలవనుటను 
గమనింపనగును. 


నారాయణాద్రి- నారాయణుడను బ్రాహ్మణుడొకడు ఈ కొండపై ఘోరతపస్సును 
చేసి, భగవానుని సాక్షాత్తు దర్శించి, ఈ పర్వతము తన పేరుతో వ్యవహరింపబడవలెనని 
వరమును వేడగా, అందులకు భగవానుడంగీకరించుటచే ఇది నారాయణాద్రి అయినది 
అని బ్రహ్మాండపురాణము 3వ అధ్యాయములోనుండుట చూడదగినది. 


వృషభాద్రి- సాధువులను పీడించుచున్న శిభక్తుడగు వృషభుడను అసురుడొకడు తన 
కెదురుగా తటాలున ప్రత్యక్షమైన ఒక పర్వతమునందు వేటగాని రూపములో కన్పించిన 
భగవానునితో పోరాడి, ఆ స్వామి ప్రయోగించిన చక్రాయుధముతో అతడు మరణించి 
నపుడు, తన పేరుతో ఈ కొండ పిలువబడవలెనని స్వామిని ప్రార్ధింపగా, ఆ ప్రార్థనను 
భగవానుడు అంగీకరించెను. కావున దీనికి వృషభాద్రి అను పేరు కల్లెను. ఈ 
వృత్తాంతము బ్రహ్మాండపురాణములోని 5వ అధ్యాయములోనుండుటను గమనింపుడు. 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 55 


వృషాద్రి- వృషుడను మనువు ఇచట తపస్సు చేయగా, ఆ తపస్సునకు మెచ్చిన 
వరాహ స్వామి “నీవు తపస్సుచేసి ఇచట వృషశబ్దవాచ్యనుగు ధర్మమును వృద్ధి చేయుటచే 
ఈ పర్వతము వృషాద్రి అను పేరుతో పిలువబడును” అని వరమును ఇచ్చెనని 
వామ పురాణములోని 22న అధ్యాయములోనుండుటను గమనింపుడు. ఇట్లే, 
అంజనాచలము అను మొదలగు పలు నామములు ఈ కొండకు ఉండుట 
పురాణములలో అచట అచట గమనింపనగును. 


ఈ పర్వతనామములను చెప్పుచున్నవారుగా ముందు శ్లోకమున తెలుపబడిన 
బ్రహ్మ మొదలగువారిని చెప్పనగును. 


(16) సేవాపరాః శివసురేశకృ శానుధర్మ - 

రక్షో-బునాథసవనూనధనాధినాథాః । 

బద్దాంజలి ప్రవిలసన్నిజశీర్షదేశాః 

శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 
సేవాపరాః=నీ సేవలో ఆసక్తినికల, శివ-సురేశ-కృశాను-ధర్మ-రక్షః అంబునాథ- 
పవమాన -ధనాధినాథాః=ళివుడు, ఇంద్రుడు, అగ్ని, యముడు, నిబుతి, వరుణుడు, 
వాయువు, కుబేరుడు -అను దేవతలు, బద్ద+అంజలి ప్రవిలసత్‌=జోడించిన చేతులతో 
వెలుగుచున్న, నిజశీర్షదేశాఃఐతమ శిరస్సులను కలవారుగా, సంతి=ఉన్నారు, 
శ్రీవేంకటాచలపతే తవ సు ప్రభాతమ్‌= శ్రీ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము 


శ్రీవేంకటేశ్వరా! శివుడు, ఇంద్రుడు మొదలగు దిక్పాలకులు ఎనిమిదిమంది 
తము తలలపై జోడించిన చేతులను కలవారై, నీ సేవ కొణకు కాచుకొని ఉన్నారు. 
నీకు సుప్రభాతమగుగాక! 


శివుడు, ఇంద్రుడు ఇత్యాదిగా ఇచట తెలుపబడిన ఎనిమిదిమంది క్రమముగా 
ఈశాన్యము, తూర్పు, ఆగ్నేయము, దక్షిణము, నైబుతి, పడమర, వాయవ్యము, 
ఉత్తరము -అను ఎనిమిది దిక్కులకు అధిసతులు. 
“అంజలిః- అమ్‌ జలయతి” అకార వాచ్యుడగు భగవానుని ద్రనీకరించుచున్నది-అనగా 
దయగలవానినిగా చేయుచున్నది-అను కారణముచే చేతులను జోడించుటకు అంజలి 
అను పేరు కల్గినది. ఈ అంజలి మస్తిష్కము, సంపుటము మొదలగు రీతులలో 
అనేక విధములు. తలపై చేతులను జోడించుట మస్తిష్కప్రణామమని, వక్ష్వస్టలమునకు 
నేరుగా చేతులను జోడించుట సంపుట ప్రణామమని, పేరు. ఇంకను ఇట్టి పలు 
రీతులలోని అంజలిబంధములు పాంచరాత్ర శాస్త్రములలో తెలుపబడినవి. ఇచట 
దిక్సాలకులు మస్తిష్క ప్రణామమును చేయుచున్నారు. వీరి శిరస్సులకు అలంకారము 


56 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


కిరీటములు కావు; అంజలియే అనుట “ఫ్రవిలసత్‌” అను ప్రయోగముద్వారా 
వ్యక్తమగుచున్నది. 


(17) ధాటీషు తే విహగరాజమృగాధిరాజ - 
నాగాధిరాజగజరాజహయాధిరాజాః । 
స్వస్వాధికారమహిమాధిక మర్థయంతే 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


తే ధాటీషు=నీ విజయయాత్రలలో, విహగరాజ-మృ గాధిరాజ-నాగాధిరాజ-గజరాజ 
హయాధిరాజాః=గరుడ -సింహ-శేష-గజ-అశ్వరాజులు, స్వస్వ+అధికారమహిమ+ 
అధికమ్‌=తమకు తనుకుగల అధికారమహినులలో అధిక్యమును, అర్థయంతే 
ప్రార్థించుచున్నారు, శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌=శ్రీ వేంకటేశ్వరా! నీకు 
సుప్రభాతము. 


శ్రీవేంకటేశ్వరా! నీవు సైన్యముతో విజయముకొణుకు బయలుదేరు 
ప్రయాణములలో గరుడుడు మొదలగువారు ఇంతకు ముందే తవుకు గల 
అధికారమహిమకంటె ఎక్కువ అధికారము కలుగవలెనని నిన్ను ప్రార్దింపవచ్చిరి. నీకిదే 
సుప్రభాతమగుగాక! 

“ధాటీ” అనగా దండయాత్ర. దిగిజయయాక్ర-అని అర్థము. గజరాజ, 
హయాధిరాజ శబ్దములు వరుసగా ఐరావత, ఉచ్చెఃశ్రవములను తెలుపునని పల్కి, 
ఇంద్రుని గజము, అశ్వమును ఇంద్రుని అనుజుడగు (ఉపేంద్రుడగు) 
వేంకటేశ్వరునకును చెందినవి అని గ్రహించుటయును తగును. 


గరుడుడు మొదలగు ఈ అయిదుగురకును శత్రువులను నిరసించుటకు 
తగిన అధికారము, ఇంకను గల అన్ని మహిమలు ఇతఃపూర్వమే భగవానునిచే 
అనుగ్రహింప బడినను, యుద్దములో స్వామి ఇచ్చిన ఆజ్ఞను శీఘ్రముగా నెరవేర్చుటకు 
అది చాలదని తలచి, ఉదారుడగు భగవానునివద్ద ఇంకను మటింత ఎక్కువగా 
అధికారమహిమను పొందవలెనని ప్రార్థించుచున్నారను భావమును చెప్పుదురు. 
(18) సూర్యేందుభామబుధవాక్పతికావ్యసారి- 

స్వర్భానుకేతుదివిషత్‌పరిషత్పధానాః । 

త్వద్దాసదాస చరమావధిదాసదాసాః 

శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 
సూర్య+ఇందు భౌమ బుధ వాక్పతి కావ్య సౌరి స్వర్భాను కేతు=సూర్యుడు, చంద్రుడు, 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 57 


అంగారకుడు, బుధుడు, బృహస్పతి, శుక్రుడు, శని, రాహువు, కేతువు-అనెడి, దివిషత్‌ 
ప్రధానాః=దేనసమూహములోని ముఖ్యులు, త్వత్‌దాసదాస=నీదాసుల దాసులకు, 
చరమావధిదాస=చివరి ఎల్లలోనున్న దాసులకును, దాసాః=దాసులై, సంతి=ఉన్నారు, 
శ్రీవేంకటాచలపతే తవ సు ప్రభాతమ్‌= శ్రీ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 


శ్రీవేంకటేశ్వరా! నవగ్రహములనబడు ప్రధానదేవతలు నీ దాసుల దాసులకు 
చరమానధిదాసులైనవారికిని దాసులై, నీ వాకిటిలో కాచుకొనియున్నారు. నీ కిదే 
సుప్రభాతము. 


నవగ్రహములు భగవద్దాసులకు చరమావధిదాసులగుచున్నారనుటచే, ఆ 
గ్రహములు మిగిలినవారికి వారి వారి జాతకములను అనుసరించి కొన్ని సందర్భములలో 
అశుభఫలములను ఇచ్చినను, భగవానుని దాసుల విషయమున అట్టుకాకుండ వారికి 
దాసులైయుండి, ఎల్లప్పుడును సత్సలములనే ఇత్తురను భావము స్ఫురించును. “వళ్ళలే! 
ఉన్‌ తమర్‌క్కెన్టుమ్‌ నమన్‌తనుర్‌ కళ్ళర్‌ పోల” (పెరియ తిరు-8-10-7) (ఓ ఉదారుడా! 
నీ దాసులకు ఎల్లప్పుడు యమభటులు చోరులనలె భయపడుతూ వర్తిస్తారు) అనునట్లు 
చోరులవలె భయపడుచు, దాగి, వర్తింతురనుట, “విధయ శృ వైదికాః త్వదీయగంభీర 
మనోనుసారిణః” (స్తోత్ర -20) అనునట్లు వైదికవిధులును భగవద్భక్తుల గంభీరములగు 
భావములను అనుసరించుననుట వాస్తవస్థితికాగా, నవగ్రహములు అతని దాసులకు 
దాసులగుటలో అడ్డులేదు కదా! 


(19) త్వత్సాదధూళిభరితస్సురి తోత్తమాంగాః 
స్వర్గాపవర్గనిరపేక్షనిజాంతరంగా: | 
కల్పాపగమాకలనయాకులతాం లభంతే 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


త్వత్‌ పాదధూళి= నీ చరణధూళిచే, భరితస్సురిత= నిండి, వెల్లుచున్న, ఉత్తమాంగాః 
=శిరస్సులను కలవారగు నీ దాసులు, స్వర్గ+అపవర్గ=స్వర్గమునందు, మోక్షమునందు, 
నిరపేక్షనిజ+అంతరంగాః = ఆశలేని తమ మనస్సులను కలవారై, కల్ప+ఆగమ+ 
ఆకలనయా =ప్రళయము వచ్చునను భావనతో, ఆకులతాం =మనః క్లేశము, 
లభంతే=పొందుచున్నారు. శ్రీవేంకటాచలపతే తన సుప్రభాతమ్‌ =శ్రీ వేంకటేశ్వరా! 
నీకు సుప్రభాతము. 

శ్రీవేంకటేశ్వరా! నిన్ను సేవించి, నీ పాదరేణువులను తలపై దాల్చి, దాని వలన 
స్వర్గమోక్షములనుకూడ గర్జించు నీ భక్తులు, కలియుగ ప్రత్యక్షదైవమగు నీవు 
కలియుగము అంతమైనచో అంతర్జానమగుదువు; పరమపదమును తిరిగి చేరుదువు 


58 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


అను భయముతో నున్నారు. స్వామి! నీకు సుప్రభాతము. 


భగవత్సాదద్వయాకారముగా భగవానుని లలాటమున సమర్పింపబడు 
పచ్చకర్పూరపు పొడియే ఇచట పాదధూళి శబ్దముచే చెప్పబడినది అని అందురు. 
భగవత్సాదాకృతిలో శ్వేతమృత్తికను భక్తులు అలంకరించు కొవచ్చునే కాని, దానిని 
భగవానుడు ధరింపవచ్చునా? అను ప్రశ్నకు కూరేశుల “ఊర్ష్వపుండ్రతిలకం 
బహుమానాత్‌ కిం బిభర్షి వరద స్వలలాటే” (వరదరాజస్తవ-26) (వరదరాజస్వామి! 
నీ భక్తులకు ఊర్హ్యగతిని (ఫరనుపదమును) పొందించుచున్నది ఇది - అను గౌరవముతో 
ఊర్ణ్వపుండ్రతి లకమగు ఈ శ్వేతచూర్లమును నీ లలాటమున ధరించుచుంటివా? 
ఏమి!” అను నూక్తి నమాధానమిచ్చుచున్నది. లేక, ఊర్ష్వ్యవుం[డ్రము 
సమర్పించునపుడును, తొలగించునపుడును పచ్చకర్పూరపు పొడి పాదములలో పడు 
అనుభవముండుటచే, పాదములందు పడు ధూళిని పాదధూళి అనియు చెప్పవచ్చును. 
ప్రతిశుక్రవారము నాడు అలంకరించిన శ్వేతచూర్గమును మరుసటి శుక్రవారమునాడు 
భక్తులకు వినియోగించుటయు, వారు దానిని లోనికి స్వీకరించుట, శిరస్సును 
దాల్చుటయును ఈనాటికిని తిరుమలలో అలవాటులో ఉండుట గమనింపతగినది. 


“కల్పాగమాకలనయా ఆకులతాం లభంతే”- పరమ శివుడు భగవానుని వద్ద- 
“స్వామి! వేంకటేశ్వరా! నీవు ఎచట ఎల్లప్పుడు నివసింతునో, అచటనే నేను కూడ 
వాసమును చేయవలెను” అని ప్రార్థింపగా, మేఘవర్లుడగు వేంకటేశ్వరుడు “ఈ కొండపై 
ప్రళయమువచ్చువరకు నేను నివసింతును. మహాదేవా! నీవును ఈ కొండచరియలో 
ఆగ్నేయదిక్కులో నివసింపుము” (వరాహ.పురా పూర్వభాగ-18 అధ్యాయము) అని 
పల్కినట్టుండుటచే, చిరంజీవులగు మార్కండేయాది మహర్షులు “ప్రళయము 
సంభవించినచో వేంకటేశ్వరుడు పరమపదమునకు తిరిగి చేరును. అపుడు 
వేంకటేశ్వరుడై, నిత్యసూరులతో భేదము లేకుండ వానరములకు, వ్యాధులకు సైతము 
సేవను అనుగ్రహించునట్టి సౌశీల్యగు ణాద్యనుభవమును కోల్పోవలసివచ్చునే!” అని 
కలత చెందుచున్నారు - అనియు చెప్పవచ్చును. 


(20) త్వద్దోపురాగశిఖరాణి నిరీక్షమాణాః 

స్వర్గాపవర్గపదవీం పరమాం శ్రయంతః | 

మర్యా మనుష్యభువనే నుతి మాశ్రయంతే 

శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 
స్వర్గ అపవర్గపదవీం=స్వర్గమార్గనుగు ధర్మమార్గమును, మోక్షమార్గమగుభక్తి మార్గమును, 
పరమాం=పరిపూర్ణముగా, శ్రయంతః=ఆశ్రయించు చున్న, మర్యాః=మానవులు, త్వత్‌ 
= గోపుర+అగ్రశిఖరాణి=నీ గోపురముల అగ్రభాగములలోగల శిఖరములను, నిరీక్ష 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 59 


మాణాః =చూచుచున్నవారై, మనుష్యభువనే=మానవలోకములోనే, నుతిం= (ఉండవలె 
నను) భావమును, ఆశ్రయంతే=సొందుచున్నారు, శ్రీవేంకటాచలపతే! తవ 
సుప్రభాతమ్‌= శ్రీ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 


దానధర్మములను, భక్తిప్రపత్తులను పూర్ణముగా అనుష్టించి, ఈ శరీరావసానమున 
స్వర్గమును, మోక్షమును మేము తప్పక సొందెదదము-అని తలచువారుకూడ నీ 
గోపురకలశములను చూడగానే స్వర్గమోక్షములలో గల ఆశ నశించి, ఇంకను కొంత 
కాలము ఈ లోకములోనే పుట్టి, నిన్నే సేవింపవలెనని తలచుచు, ఇచటనే 
నిలచియున్నారు. శ్రీవేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 

నమ్మాళ్యార్లు తిరువాశిరియ ప్రబంధములో “పరమపదమునందు భగవానుని 
శ్రీపాదములను తలయందు అలంకరించుకొనవలెనని ఆశపడి, అతనిని ఎల్లప్పుడు 
అచటనే భావించి కజుగి, ఆనందించు అవకాశము లభించినను, దానిని పురుషార్హముగా 
తలతునా?” అని పల్కిరి. ఆ ఆల్వార్లే పెరియ తిరువన్హాది అను ప్రబంధములో 
“పుండరీ కాక్షా! నీ కల్యాణగుణములను చింతించు భావము తప్ప, నీ దాసులకు 
నీవు గొప్పగా పల్కి, అనుగ్రహించు పరమపదము సైతము రసించునా!” అనుచు 
భగవానుని సాక్షాత్తు ప్రశ్నించిరి. తిరుమళిశై ఆళ్వార్లు తిరుచ్చన్లవిరుత్తము అను 
ప్రబంధములో (108) “బ్రహ్మశినేం ద్రాదిలోకములు లభించినను, పరమపదానుభనమే 
లభించి, అది గొప్పగా తోచినను, భగవానునితో చేరవలెనని ఆశపడి ఇచటనే ఉండుట 
తప్ప వేజొకదేనిని అయినను నేను లెక్కింతునా!” అని పల్కిరి. తొణ్జరప్పాడియాళ్వార్డు 
తిరుమాలై ప్రబంధములో “అచ్చుతా! అమరరేజే” (అచ్యుతా! నిత్యసూరి నాథా!) 
ఇత్యాదిగా నామసంకీర్తననమును చేసి, ఆనందించుట తప్ప, పరమపదానుభవమును 
పొందినను దానిని కోణను” అనిరి. తిరుప్పాణాళ్వార్లు “అణియరజ్లన్‌ ఎన్నముదినై 
క్కణ్ణ కణ్‌గళ్‌ మట్రొన్దినై క్కాణావే” (నాకు అమృత వంటివాడైన శ్రీరంగనాథుని 
చూచిన నా కన్నులు వేజొక దానిని దేనినీ చూడవు) అని పల్కిరి. ఆ విధముగానే ఈ 
శ్లోకములో చెప్పబడిన అధికారులు సాధనానుష్టానములను చేసినవారై, స్వర్గమునో, 
లేక పరమపదమునో పొందుటకు తగిన యోగ్యతను పూర్ణముగా పొందియున్నను, 
వానిని ఉపేక్షించి, శ్రీవేంకటేశ్వరుని కోవెలలోని గోపుర కలశములను, అందలి స్వామిని 
సదా దర్శించుటకు సవోయపడునట్టిది అగు ఈ లోకములోని జన్మనే 
ఆశపడుచున్నారు-అని భావము. 


(21) శ్రీభూమినాయక! దయాదిగుణామృతాబ్దే ! 
దేవాధిదేవ! జగదేకశరణ్యమూర్తే । 
శ్రీమన్ననంతగరుడాదిభి రర్చితాంఘ్రే! 
శ్రీవేంకటాచలపతే ! తన సుప్రభాతమ్‌ ॥ 


60 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


శ్రీభూమినాయక=లక్ష్మీదేవికిని, భూదేవికిని భర్తయైన వాడా, దయా+ఆదిగుణ+అమృత 
అబ్జేదయ మొదలగు గుణములనెడి అమృతము పుట్టు సముద్రమా!, దేవ+అధిదేన 
=దేవతలందటణిలో గొప్ప నాయకుడా!, జగత్‌+ఏకశరణ్యమూర్తే=జలోకమునకు ఒకే 
శరణమగు (అనన్యశరణమైన) తిరుమేనిని కలవాడా! శ్రీమన్‌=లక్ష్మీసహితుడా!, అనంత 
గరుడ+ఆదిభిః:=ఆదిశేషుడు, గరుడుడు మొదలగువారిచే, అర్బ్చిత+అంయే 
=వూజింవబడిన శ్రీపాదములను కలవాడా!, శ్రీవేంకటాచలవతే తవ 
సుప్రభాతమ్‌=శ్రీ వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 


శ్రీదేవి, భూదేవులకు భర్తవై, దయాదిగుణములకు సము ద్రమవై, దేవదేవుడవై, 
లోకములో సాటిలేని శరణమై, నిత్యసూరులగు ఆదిశేషుడు మొదలగువారిచే 
పూజింపబడువాడవై, సంపద అంతయు పూర్ణముగా కలవాడవై, వేంకటాచలము లో 
వేంచేసియుండు స్వామి! నీకు సుప్రభాత మగుగాక! 


ఈ శ్లోకము ద్వయమంత్రార్ధమును వివరించుచున్నది. “శ్రీభూమినాయక!” 
అనుచు ద్వయము పూర్వఖండములోని శ్రీమత్సదార్థము, “దయాదిగుణామృతాబ్దే!” 
అనుచు శ్రీమత్సదములో తెలుపబడిన లక్ష్మీసంబంధముచే స్వాతంత్ర్యము తలవంచగా, 
ఉద్చుద్ధములైన దయ, వాత్సల్యము, సౌశీల్యము, సౌలభ్యము-మొదలగు గుణములను 
కల్షియుండుట అనెడి నారాయణశబ్బార్థము, “జగదేకశరణ్యమూర్తే!” అనునపుడు 
“మూర్తి” శబ్దముద్వారా స్వోపలక్షణభూతమైన శరణశబ్బార్థము, దీనియందే 
శరణవరణమునకు తగిన తిరుమేనిని కల్గియుండుటను తెలుపబడుటచే, అర్హవశమున 
“శరణం ప్రపద్యే!” అనుదాని యొక్క అర్థమును, “శ్రీమన్‌!” అని దయమంత్రము 
ఉత్తరఖండములో గల “శ్రీమత్‌ అను పదముయొక్క అర్ధమగు దివ్యదంపతిత్వము, 
“దేవాధిదేవ!” అనుచు దేవాధిసకలశేషిత్వఏరూపమైన నారాయణశబ్బార్థము, 
“అనంతగరుడాదిభి రర్చితాంఘ్రే” అను అర్భనద్వారా చతుర్జీవిభక్ష్యర్థమగు కైంకర్యము, 
“శ్రీవేంకటాచలపతే!” అను ప్రయోగమునందలి పాపమును పోగొట్టుట అను అర్థము 
నిచ్చు వేంకటశబ్దముచే కైంకర్యవిరోధినిరసనము అను నమఃశబ్బార్థమును తెలుపబడుట 
గమనింపతగినది. ఇచటి వేంకటశబ్దము వేంకటేశ్వరుని తెలుపును. “శ్రీవేంకటేశ శ్చాసా 
అచలపతి శ్చ శ్రీవేంకటాచలపతిఃి అను విగ్రహమును ఇచట చెప్పనగును. 
“ధామాశ్రయంతి తవ వేంకట సుప్రభాతమ్‌” (26) అను శ్లోకములో వేంకటపదము 
పర్వతమునుకాక, స్వామిని నిర్దేశించుటను గమనింపవచ్చును. 


(22) శ్రీపద్మనాభ! పురుషోత్తమ! వాసుదేవ! 
వైకుంఠ! మాధవ! జనార్దన! చక్రపాణే! । 
శ్రీవత్సచిహ్న! శరణాగతపారిజాత! 
శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 61 


శ్రీపద్మనాభ=నాభిలో కమలమును కలవాడా!, పురుషోత్తను=పురుషులలో ఉత్తముడా!, 
వాసుదేన=అంతటను వ్యాపించి, ప్రకాశించువాడా! వైకుంఠ=వైకుంఠవాసా!, మాధవ 
= లక్ష్మీపతీ!, జనార్ధన=దుష్టులను హింసించువాడా!, చక్రపాణే =చక్రాయుధపాణీ!, 
శ్రీవత్సచిహ్న =శ్రీవత్సమను పుట్టుమచ్చను గుర్తుగా (వక్షస్థలమున) కలవాడా!, 
శరణాగతపారిజాత=శరణువేడినవారికి పారిజాతమువలె అన్నిటిని ప్రసాదించువాడా!, 
శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌=శ్రీవేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 


వైకుంఠనిలయుడవై, లక్ష్మీపతివై, పురుషోత్తముడవై, నాభీకమలమునందు 
చతుర్ముఖబ్రహ్మను స్పష్టించినవాడవై, అంతట వ్యాపించియున్నవాడవై, శ్రీవత్సాంకుడవై, 
చక్రపాణివై, అసురులను వధించువాడవై, శరణుపొందినవారికి అన్నిటిని అనుగ్రహించు 
వాడవైయున్న వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 


భగవానుని వముహిమలన్నియు ఇందు తెలుపబడుచున్నవి. పద్మనాభ 
నామము-నాభీకమలమునుండి బ్రహ్మను తన్మూలముగా లోకములను సృష్టించుటను, 
పురుషోత్తమశబ్దము ఆ లోకములలో నున్న సంసారులనెడి క్షరపురుషులు, అక్షరపురుషుల 
కంటె ఉన్నతిని కల్గియుండుటను, వాసుదేవశబ్దము తనచే సృష్టింపబడిన అన్ని 
నిత్యపదారములయందు వ్యాపించియుండి, వానియందలి దోషములేమియు 
సంక్రమింప కుండనుండుటను, “వికుంఠానా మయమ్‌” అని వ్యుత్పత్తినికల 
వైకుంఠశబ్దముచే భగవదనుభవవుందు ఆటంకములేని నిత్యనూరుల కు 
నాయకుడైయుండుటయును, వైకుంఠలోకమునకు నాయకుడైయుండుటయును, 
శ్రీవత్సచివ్నానానుముచే శ్రీవత్సాం కుడైన, అందమైన రూవమును 
కల్షియుండుటయును, “మాధవ!” అను నామముచే పూర్వోక్తవైభవములన్నియు 
అడవికాచిన వెన్నెల కాకుండునట్టు సఫలముచేయు లక్ష్మీదేవికి భర్తయగుటయును, 
“చక్రపాణే!, జనార్హన!” అను నామములచే చక్రాయుధమును చేతిలో ధరించి, 
దుష్టులను హింసించు స్వభావమును, “శరణాగత పారిజాత!” అనుటచే ముందు 
పల్కిన దానికి విరుద్ధముగా ఆ(్రితులకు సారిజాతమునలె వారు వారు కోరిన 
ఐశ్వర్యకైవల్యకైంకర్యములను అనుగ్రహించు జొదార్యమును కల్సియుండుటను, 
వేంకటేశ్వరుడైయుండు స్థితిలో ప్రకాశించుటయును తెలుపబడినవి. 


(23) కందర్పదర్పహరసుందరదివ్యమూర్తే ! 
కాంతాకుచాంబురుహకుట్మలలోలదృష్టే | 
కల్యాణనిర్మలగుణాకర! దివ్యకీర్తే ! 
శ్రీవేంకటాచలపతే! తన సుప్రభాతమ్‌ ॥ 


62 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


కందర్పదర్పహర=మన్మథుని మదమును పోగొట్టు, సుందరదివ్యమూర్తే=అందమైన, 
గొప్ప రూపమును కలవాడా!, కాంతాకుచ+అంబురుహకుట్మల=ప్రేయసి అయిన 
లక్ష్మీదేవియొక్క కుచములనెడి తామరమొగ్గలలో, లోలదృస్టే=ఆసక్తినికల దృష్టిని 
కలవాడా!, కల్యాణనిర్మల=మంగళకరములై, దోషములులేని, గుణాకర=గుణాలకు 
నిధివంటివాడా!, దివ్యకీర్తే=గొప్ప కీర్తిని కలవాడా!, శ్రీ వేంకటాచలపతే= శ్రీ వేంకటేశ్వరా!, 
తవ సుప్రభాతమ్‌ = నీకు సుప్రభాతము. 


మన్మథుడు నిన్ను చూచి మోహించి, తానే అందమైనవాడను గర్వమును 
విడచినేయగా, నీవుకూడా మోహంతో చూచే గొప్ప అందాన్నికల లక్ష్మీదేవిచేత 
ఉద్బుద్దములైన కల్యాణగుణాలకు నిలయుడవు కావడంవల్ల సాటిలేని గొప్ప కీర్తిని 
కలవాడా! వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 


ఇందు మొదటిపాదములో “సాక్ష్మాన్మన్మథమన్మధథః” (శ్రీభాగ-10-32-2) అను 
అర్థము సూచింపబడుచున్నది. రెండవపాదముతో “యువతి శ్చ కుమారిణీ” 
(కుమారియెయుండియే యౌవనము తలఎత్తిన దశనుకల్లినది) అని చెప్పబడిన లక్ష్మీదేవి 
యొక్క యౌవనదశ తెలుపబడుచున్నది. “యువా-కుమారఃి (కొంచెము కౌమారదశను 
కలవాడై, పూర్ణయౌవనమును కలవాడు) అని నిర్దేశింపబడిన భగవానునకు తగిన 
యౌవనదశ లక్ష్మీదేవిది-అని భావము. ఇట్లు ఇద్దజీయొక్క అందము చెప్పబడుటచే 
భగవానునకు లక్ష్మీదేవితోగల భోగము ప్రాకృతమై (దోషమును కల్లినదై) , మనవంటివారి 
భోగమువంటిదియైయుండునేమో! అను సందేహము కల్లు అవకాశము కలదు. అది 
వూడవపాదములోగల “నిర్మలగుణాకర” అనుటచే తీర్చబడుచున్నది. 
దోషరహితములగు గుణములకు ఆకరమైయున్న వానివద్ద ఏ దోషమును ఉండుటకు 
అవకాశము లేదుకదా! అట్టయినచో, భగవానునకు పిరాట్టితోగల భోగము ఎట్టిది? 
అనినచో, శ్రీవైకుంఠగద్యములో “శ్రీమతః చరణారవిందయుగళమ్‌” అనునపుడు 
శ్రీమత్సదమును వివరించుచు పెరియవాచ్చాన్‌ పిళ్ళై “శ్రీమతః” - భోగ స్రోతస్సులో 
(భోగమను ప్రవహములో) తీరమును చూచుటకు సహాయకురాలగు సాక్షాలక్ష్మిని 
తనకు ప్రధాన మహిషిగా కలవానికి. ఇతనిది సంసారిసాధారణమైన భోగము కాదు 
కదా! అవాప్తనమస్త కాముడగుటచే (కోరికలన్నియు తీరినవాడగుటచే) 
ఆనందమయుడైయున్నవానికి దేవేరులతో కలయికచే కల్లు భోగము అనగా ఏది? 
అందు సహాయకురాలు అగుట ఏమి? అనగా, ఇతనికి భోగమనగా ఆ శ్రితోజ్జీననము 
(తనను ఆశ్రయించినవారు మోక్షమును పొందుట). దానికి పురుషకార భూతమైయుండి, 
చేర్చుటయే (లక్ష్మీదేవి) సహాయభూతురాలుగా నుండుట” అని అనుగ్రహించుటచే 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 63 


భోగమనగా ఇది అని తెలియనగును. తనను చూడగనే అందరును శరణాగతిని 
చేయునట్టి, అందమును కల భగవానుడు లక్ష్మీదేవి కుటకుట్మలములనుచు గూఢముగా 
చెప్పబడిన ఆమె భక్తియొక్క ప్రారంభదశలోనే ముగ్గుడై, ఆమె పురుషకారమును 
చేసినవారికి ఐశ్వర్యాదులను అను గ్రహించుచున్నాడనునది మొదటి రెండుపాదములలో 
తేటపడిన అర్ధము. 


(24) మోనాకృతే! కమఠ! కోల! నృసింహ! వర్లిన్‌ ! 

స్వామిన్‌! పరశ్వథతపోధన! రామచంద్ర! 

శేషాంశరామ! యదునందన! కల్కిరూప! 

శ్రీవేంకటాచలపతే ! తవ సుప్రభాతమ్‌! ॥ 
మోన+ఆకృతే=చేపరూపమును దాల్చినవాడా!, కమఠ=కూర్మరూపియైనవాడా!, కోల 
= నరాహమూర్తీ!, నృసింహ = నరసింహరూపా!, వర్షిన్‌=వామనబ్రహ్మచారీ!, పరశ్వథత 
పోధన=గొడ్డలిని ఆయుధముగాకల పరశురామమునీ!, రామచంద్ర =శ్రీరామచం ద్రా= 
శేషాంశరాము =ఆదిశేషుని అంశకలిసిన బలరామా!, యదునందన =యాదవుడవగు 
శ్రీకృష్ణా!, కల్కిరూప= కల్కిరూపమును దాల్చినవాడా!, స్వామిన్‌=ఇట్టు అవతరించిన 
స్వామో=శ్రీ వేంకటాచలపతే తవ సుప్రభాతమ్‌=శ్రీవేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 

పది అవతారములను ఎత్తి సత్పురుషుల శత్రువులగు రాక్షసులను నిరసించి, 
మమ్ములను రక్షించిన స్వామి యగు శ్రీవేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 

పూర్వశ్లోకములో వచ్చిన కల్యాణగుణప్రస్తావమువలన స్మరణకు వచ్చిన 
అవతారములను ఇందు స్తుతించుచున్నారు. గుణపరీవాహములేకదా భగవదవ 
తారములు. అనగా-జ్ఞానము, శక్తి దయ, వాత్సల్యము-మొదలగు గుణములను 
వెలునరించుటకొబుకే భగవదవతారములు ఏర్పడినవి-అని తాత్పర్యము. 


“నా చాసా సింహ శ్చ-నృసింహః” ఆకంఠము మానవరూపము, ముఖము సింహ 
ముఖమునుకల అవతారము. “వర్లి” అనగా బ్రహ్మచారియైన వామనుడు. “వర్ణినో 
బ్రహ్మచారిణి అని అమరకోశము. “వర్లీ”-వర్లింపబడువాడు సాలగ్రామముతో 
సమానమైన, సహజమైన పవిత్రతను కలవాడుగా పాగడబడుచున్నాడుకదా బ్రహ్మచారి. 
పరశ్వథమనగా పరశువు. “పరశు శ్చ పరశ్వథః” అని అమరకోశము. “రామచంద్రః” 
పదునాణు కళలనుకల చంద్రునివలె సౌశీల్యము, వీర్యము-మొదలగు పదునాలు 
గుణములను కల శ్రీరాముడు శ్రీరామచంద్రుడనబడుచున్నాడు. “దేవక్యా జఠరే గర్భం 
శేషాంశం ధాను మూమకమ్‌, తత్‌ సన్నికృష్య రోహిణ్యా ఉదరే సన్నివేశయ” 
(శ్రీభాగ-10-28) (నా తేజస్సు ఆదిశేషుడను పేరును కల దేవకి గర్భమును గ్రహించి, 


64 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


రోహిణీ గర్భములో ప్రవేశపెట్టుము) అని శ్రీ కృష్ణుడుగా అవతరింపబోవు భగవానుడు 
యోగమాయను ఆజ్ఞాసించుటచే రోహిణియొక్క కుమారుడగు బలరాముడు ఆదిశేషుని 
అంశనునుట స్పష్టము. యదుకులములో అవతరించిన శ్రీకృష్ణుడు యదుకులములోని 
వారికి ఆనందమును కల్లించుటచే యదునందనుడైనాడు. కలియుగాంతమున 
భగవానుడు కల్కమను శ్వేతాశ్వమును అధిరోహించి, పాపులను తన చేతి ఖడ్గముతో 
ఖండించునని పురాణ కథనము. కల్కమనగా తెల్లగుణ్ణము. దానిని కలవాడు; కావున 
కల్కి. 
(25) ఏలాలనంగఘనసారసుగంధి తీర్ధం 

దివ్యం వియత్సరితి హేమఘటేషు పూర్ణమ్‌ । 

ధృత్వా-ద్య వైదికశిఖామణయః ప్రహృష్టాః 

తిష్టంతి వేంకటపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 
వైదికశిఖామణయ:=వైదికులలో శ్రేష్టులు, వియత్‌సరితి=ఆకాశగంగలోనుండి, 
హేమఘటేషు=బంగారు కలశములందు, పూర్ణం=నిండుగా, దివ్యం తీర్థం=గొప్ప 
తీర్థమును, ఏలాలనంగఘనసారసుగంధి=ఏలకులు, లనంగములు, పచ్చకర్ఫూరము 
-అను వీనితో పరినుళించునట్టు, ధృత్వా=(శిరస్సుపై) ధరించి, ప్రహృష్టాః=మిక్కిలి 
ఆనందమును కలవారై, తిష్టంతి (ఇచటకు వచ్చి) నిలచియున్నారు, వేంకటా 
చలపతే=వేంకటాద్రినాథా, తవ సుప్రభాతమ్‌=నీకు సుప్రభాతము. 


వైదికోత్తములు ఆకాశగంగానదినుండి సవిత్రజలములను బంగారు కలశలము 
లలో నిండుగా తీసికొని వచ్చి, అందు ఏలాలనంగాది పరిమళద్రవ్యములను చేర్చి, 
తలపై దాల్చి, తీసికొనివచ్చి, నీ ఆరాధన కొణకు వేచియున్నారు. శ్రీవేంకటేశ్వరా! 
నీకు సుప్రభాతము. 


పాపవినాశతీర్థమునుండి తిరుమలనంబి కలశములో తీసికొనివచ్చి, భగవానునకు 
నవుర్పించుచున్న తిరుమంజన తీర్ణము సిమ్మట భగవదాజ్ఞానుసారము 
ఆకాశగంగనుండి తీసికొనివచ్చుటచే శ్లోకములో “వియత్సరితి” అని అనబడినది. 
దీనిని తిరుమల సమయాచారములను [గ్రంథములో (తిరునులై ఒళుకు) కాననగును. 
“వైదిక శిఖభామణయః” వేదమును తెలిసికొని, దాని ప్రకారమునడుచుకొను వారిలో 
శ్రేష్టులు. ఈ విధముగా చెప్పబడువారు తిరుమలనంబి వంశీయులు. ఇచట ఇట్లు 
తెలుపబడిన రీతిలోనే వీరు ఈనాటికిని తిరుముంజనము ఆకాశగంగనుండి 
తిని కొనివచ్చు కైంకర్యమును, వేదపారాయణమును చేయు సేవను, 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 65 


నిర్వహించుచుండుటను ప్రత్యక్షముగా చూడవచ్చును. ఈ స్తుతికర్తలగు అణ్లన్‌ 
తాముకూడ తోళప్పర్‌ (తిరుమలనంబి వంశీయులు) ఆజ్ఞానుసారము కొంతకాలము 
తిరునులలో తిరుమంజనకైంకర్యమును చేసినట్టు వారి చరిత్రలో గమనింపవచ్చును. 
అందుచే ఇందు ఆదరము వ్యక్తమగునట్టు అణ్జన్‌ ఈ విధముగా పల్కిరి అనదగును. 
కైంకర్యరూపముగా చేయుచుండుటచే “ప్రహృసష్థాః” అని ప్రయోగింపబడినది. 


(26) భాస్వా నుదేతి వికచాని సరోరుహాణి 

సంపూరయంతి నినదైః కకుభో విహంగాః । 

శ్రీవైష్ణవా స్పతత మర్దితమంగళా స్తే 

ధామాశ్రయంతి తవ వేంకట! సుప్రభాతమ్‌ ॥ 
భాస్వాన్‌=సూర్యుడు, ఉదేతి=ఉదయించుచున్నాడు, సరోరుహాణి=తానురపూవులు, 
వికచాని= వికసించినవి (అయినవి), విహంగాః=పక్షులు, కకుభః=దిక్కులను, నినదైః 
(తమ) ధ్వనులతో, సంపూరయంతి=నిండించుచున్నవి, శ్రీవైష్ణవాః=శ్రీవైష్ణవులు, 
సతతమ్‌= ఎల్లప్పుడును, అర్థితమంగళాః=నీకు మంగళము కలుగనలెనని ప్రార్థించువారై, 
తే ధాము= నీ ఆలయమును, ఆశయంతి=పొందుచున్నారు, వేంకట=వేంకటేశ్వరా!, 
తవ సుప్రభాతమ్‌= నీకు సుప్రభాతము 


“కదిరవన్‌ కుణదిశై చ్చికరమ్‌ వన్దైడున్లాన్‌” (సూర్యుడు ఉదయగిరి శిఖరంపైకి వచ్చాడు) 
అనునట్లు. సూర్యుడు ఉదయించెను. తామరలు పూసినవి. పక్షులు తవు 
కిలకిలారానము లతో దిక్కులను నిండించుచున్నవి. నీకు మంగళమును ఆశాసించుచు 
తిరుమల సెరియ కేళ్విజీయర్‌ మొదలగు వైష్ణవులు నీ ఆలయమును చేరియున్నారు. 
వేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 

భగవానుని ఎల్లప్పుడు పల్లాణ్డు పాడువారు భగవద్రామానుజుల స్థానమున 
పట్టాభిషిక్తులగు పెరియ కేళ్విజీయర్‌, శిజియ కేళ్విజీయర్‌ స్వాములు (పెద్ద జీయరు, 
చిన్నజీయరు), వారి ఏకాంతులు, తిరుమల అనంతార్యుల వంశస్థులు, అరైయర్‌ 
కులములో పుట్టినవారు మొదలగు శ్రీ వైష్ణవులు. 


భాగవతులు, పరమభాగవతులు, ఏకాంతులు, సరమైకాంతులు-అను ఈ 
రీతిలో పలువురు కలరు. మోక్షము కొజకై భక్తిని అనుష్టించువారు భాగవతులు. 
అందులకై (మోక్షమునకై) ప్రపత్తిని చేయువారు పరమభాగవతులు. భగవానుని మాత్రమే 
ఉపాయముగా స్వీకరించువారు ఏకాంతులు, భగవానుని మాత్రమే కోరు అనన్య 
ప్రయోజనులు, అనగా - భగవానుని మాత్రమే ప్రాప్యముగా కోరువారు పరమైకాంతులు. 


66 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


ఈ శ్లోకములో చెప్పబడిన వారెన్వరు అనగా, అతనివలన తమకు దేనిని కోరక, 
అతనికే మంచిని కోరువారగుటచే ముందు పల్కిన సత్సురుషులకంటె గొప్పవారని 
చెప్పతగినవారు అనుటను భావింపనగును. 
(27) బ్రహ్మాదయ స్పురవరా స్పమహర్షయ స్తే 

సంత స్పనందముఖా స్వథ యోగినర్యాః I 

ధామాంతికే తన హి మంగళవస్తుహస్తాః 

శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 


సమహర్షయ:=మహర్షులతో కూడిన, బ్రహ్మా+ఆదయః= బ్రహ్మ దేవుడు మొదలగు, 
సురవరాః=గొప్ప దేవతలు, అథ తు=మటియు, తే సంత=నీ అభి ప్రాయములో 
సత్పురుషులగు, సనందనముఖాః=సనందనుడు మొదలగు, యోగివర్యాః హి=గొప్ప 
యోగులుకదా! మంగళవస్తుహస్తాః=మంగళ ద్రవ్యములను చేతులలో దాల్చినవారై, 
తవ=నీ, దధావు+అంతికే =ఆలయనమోవమున, (నంతి=ఉన్నారు), 
శ్రీచేంకట+అచలపతే= శ్రీ చేంకటేశ్వరా!, తన సు ప్రభాతమ్‌=నీకు సుప్రభాతము. 


మునివరులు, దేవతలు, యోగులు నీకు కానుకలుగా చెల్లించుటకై, అద్దము, 
విసనకజ్ట్ణ మొదలగు మంగళద్రవ్యములను చేతులలో ధరించియుండి నీ కోవెల 
సమిపములో నిలచి ఉన్నారు. శ్రీవేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 


మహర్షులు-అత్రి మొదలగు సప్తర్షులు. ఈ మునులు, బ్రహ్మ మొదలగు 
దేవతలును, బ్రహ్మభావనను, కర్మభావనను కలవారు. బ్రహ్మభావన మాత్రమేకల 
సనందనాదియోగులు (ఆ ఇద్దజీకంటె) భగవానుని అధికమైన ప్రేమకు ఆస్పదులు 
కావున, “తే నంత” అని అనబడిరి. (బవ్మాభావన-బవ్మాధ్యానము, 
కర్మభావనన-కర్మానుష్టానము. మంగళద్రవ్యము లేవి? అనగా-పూర్ణకుంభము, 
చావమురము, అద్దము, విననకథళ్ణ, అంకుశము, మృదంగము, దీపము, 
ధ్వజము-మొదలగునవి. 
(28) లక్ష్మీనివాస! నిరవద్య! గుణైకసింధో! 

సంసారసాగరసముత్తరతైకసేతో(పోత)! 

వేదాంతవేద్యనిజవైభవ! భక్తభోగ్య! 

శ్రీవేంకటాచలపతే! తవ సుప్రభాతమ్‌ ॥ 
లక్ష్మీనివాస=లక్ష్మీదేవికి నిలయమైన వాడా!, నిరవద్య=దోషములు లేనివాడా! గుణ+ 
ఏకసింధో=గుణములకు సాటిలేని సముద్రమా! సంసారసాగరస ముత్తరణ+ఏకసేతో 
=సంసారమను సముద్రమును దాటుటకు సాటిలేని వారధివంటివాడా! (తెప్పవంటివాడా) 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 67 


వేదాంతవేద్యనిజవైభవ=ఉపనిషత్తులచే తెలియబడు, సహజసిద్ధమైన వైభవమును 
కలవాడా!, భక్తభోగ్య=భక్తులకు మధురస్వరూపుడా!, శ్రీవేంకటాచలపతే తన 
సుప్రభాతమ్‌ = శ్రీచేంకటేశ్వరా! నీకు సుప్రభాతము. 


లక్ష్మీదేవికి నిలయుడవని, దోషరహితుడవని, గుణసముద్రుడవని, సంసార 

సముద్రమును దాటించు సేతువని, నీ దాసులకు తీయనివాడవని-ఈ విధముగా 

పలు రీతులలో ఉపనిషత్తులచే తెలియబడు మహిమనుకల వేంకటేశ్వరా! నీకు 
ప్రభాతము. 

“లక్ష్మీనివాస” - భగవానుని స్వరూపమును లక్ష్మీదేవి తన స్వరూపముతో 
ఆశ్రయించియుండునట్లే, ఆ స్వామి తిరుమేనినికూడ తన తిరుమేనితో ఆశ్రయించి 
యుండును. ఈ విషయము “శాంతానంత” ఇత్యాది చతుఃశ్లోకములోని నాల్గవ 
శ్లోకములో తెలుపబడినది. 


“నిరవద్య!”, “గుణైకసింధో!” అనుటచే హేయప్రత్యనీకత్వము, (దోష 
ప్రతిభటత్వము) కల్యాణై కతానత్వము (కల్యాణగుణముల కు వూర్ణమైన 
స్థానముగానుండుట) అనునవి క్రమముగా తెలుపబడినవి. “నిరవద్యగుణైకసింధో!” 
అనుటను ఒకే సంబోధనగా (గ్రహించి, “నిరవద్య!” అను దానిని గుణములకు 
విశేషణముగా చేసి, దోషరహితములగు గుణములకు సాటిలేని సముద్రమా! - అని 
అర్థమును చెప్పవచ్చును. వాత్సల్యాది గుణములకు దోష మేమి? అనగా భగవానుని 
స్వాతంత్ర్యముచే అదుమబడియుండుట. అది లేకుండుట అనగా శ్లోకములోని 
“లక్ష్మీనివాస!” అను పూర్వపదముచే సూచింపబడిన లక్ష్మీపురుషకారముచే పాపులను 
దండించి తీరనలెనను నిరంకుశస్వాతంత్యము అదుమబడి, వాత్సల్యాదులు 
తలఎత్తుట. 


అవి తలఎత్తినచో, భగవానుడు ఆశితుల దోషములను భోగ్యములుగా తలచి, తాను 
వారికి ఉపాయమై, మోక్షము నిచ్చిన పిమ్మట, భక్తులకు తీయనివాడగుటను భక్తభోగ్య 
పదము తెలుపుచున్నది. ఇట్టి వైభనములను మనము తెలియుట దేనినిబట్టి, అనగా 
అందులకు సమాధానమును “వేదాంతనేద్యనిజవైభన!” అను ప్రయోగము చెప్పుచున్నది. 
వేదాంతనునగా ఉపనిషత్తు. 


శ్లోకములోని మొదటి సంబోధనకు ప్రమాణము “హ్రీ శృ తే లక్ష్మీ శృ పతా” 
అను పురుషసూక్త వచనము. “నిరవద్య” అనుటకు “అపహతపాప్మా విజరో విమృత్యుః 
విశోకః విజిఘత్సః అపిపాసవొ (ఛాందోగ్య-8-7-1) (పాపము లేనివాడు, ముసలితనము 


68 శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 


లేనివాడు, మరణము లేనివాడు, శోకము లేనివాడు, ఆకలి లేనివాడు, దాహము 
లేనివాడు) అను ఉపనిషత్‌ సూక్తి “గుణైకసింధో!” అనుటకు “సత్యకామవో 
(ఛాందోగ్య-8-7-1) (నిత్యమైన కల్యాణగుణములు మొదలగువానిని కలవాడు) 
అనునది. “లక్ష్మీనివాస నిరవద్యగుకైకసింధో!” అనుటకు “శ్రద్దయా దేవో దేవత్వ 
మశ్నతే” (పురుషకారమును చేయునది అని మనచే పొగడబడు లక్ష్మీదేవిచే భగవానుడు 
దోషములు లేని గుణములను కలవాడుగా స్తుతింపబడుటను పొందుచున్నాడు) 
అనునది ప్రమాణములు. “సంసారే” త్యాది ప్రయోగమునకు “అనృుతస్య ఏష సేతు: 
” (ముండక2-2-5) (ఇతడు అమృతశబ్ద వాచ్యమగు మోక్షమును పొందించు వారధి 
అగుచున్నాడు) అనునది ప్రమాణము. “భక్తభోగ్య!” అనుటకు “రసో వై సి (ఈ 
పరబ్రహ్మ అనుభనింపతగిన మాధుర్యమును కలవాడు) అనునది ప్రమాణము. ఇంకను 
మిగిలినవానికిని ఈరీతిలోని గమనింపనగును. 


(29) ఇత్సం వృషాచలపతే రిహ సుప్రభాతం 

యే మానవాః ప్రతిదినం పఠితుం ప్రవృత్తాః | 

తేషాం ప్రభాతసమయే స్మృతి రంగభాజాం 

ప్రజ్ఞాం పరార్థసులభాం పరమాం ప్రసూతే ॥ 
ఇత్సం=ఇట్టు, వృషాచలపతేః=తిరునముల నాథునకు, సు ప్రభాతం=సు ప్రభాతమును 
(పల్కు స్తోత్రమును), ఇహ=ఈ తిరుమలలో, యే మానవాః=ఏ మానవులు, 
ప్రతిదినం=ప్రతి దినమును, సఠితుం ప్రవృత్తా=పల్కుటకు ప్రారంభింతురో, 
తేషాం=వారికి, ప్రభాత సమయే=ఉదయకాలమునందు సృృతిః=స్భృతి (తలచుట) 
అంగభాజాం=శరీరమును కల మానవులకు, పర+అర్హసులభాం=గొప్ప ప్రయోజనమును 
సులభముగా పొందదగిన, పరమాం ప్రజ్ఞాం=గొప్ప జ్ఞానమును, ప్రసూతే=జనింపజేయును. 

ఈ విధముగా వేంకటేశ్వరునకు సుప్రభాతమును పల్కు స్తోత్రమును ఎవరు 
ప్రతిదినము తిరునుల క్షేత్రమున సఠింతురో, వారిని ప్రాతసమయమున తలచినంతనే 
చాలును; ఆ తలపు వారికి భక్తిని కల్గించి, వారిని పరబ్రహ్మతో కూడునట్లు 
చేయుననుటలో సందేహము లేదు. 


శ్రీవేంకటేశ్వరుని సుప్రభాతమును ఎవరు పఠింతురో ఆ మానవులకు ఊరకనే 
పఠించుట మాత్రము కాకుండ, ప్రాతఃకాలమున వేంకటేశ్వరుని సృృతియును ఉండునో, 
అది మోక్షకారణ మగు భక్తి ప్రపత్తులను దశలను కల్గించునని. 


ఎవరు ఈ స్తుతిని పఠింతురో ప్రాతఃకాలమున వారినిగూర్చిన స్కృతి 
మానవులకు మోక్షకారణమగు భక్యాదులను కల్లించుననియు, 


శ్రీవేంకటేశ సుప్రభాతము - సవ్యాఖ్యానము 69 


లేక, ఎవరు ఈ స్తుతిని పఠింతురో వారు ప్రాతఃకాలమున ఎవరిని స్మరింతురో, 
ఆ స్మృతికి లక్ష్యభూతులగువారికి భక్తిమొదలగువానిని కల్గించుననియు ఇట్లు మూడు 
విధములుగా ఇచట అర్థమును చెప్పుదురు. వీనిలో ఉత్తరోత్తరము ఉత్కృష్టము. 


0 


70 శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 


శ్రీమతే వేంకటేశాయ నమః 


శ్రీవేంకటేశస్తోత్రము - 
సవ్యాఖ్యానము 


అవతారిక 


ప్రతివాదిభయంకరం అణ్ఞన్‌ శ్రీవేంకటేశ సుప్రభాతస్తోత్రమును ముగించిన 
పిదప ఇక, ఈ శ్రీవేంకటేశస్తోత్రమును ప్రారంభించుచున్నారు. స్తోత్రమనగా-గుణిలో 
నున్న గుణములను పల్కుట. అనగా-గుణసముద్రుడగు భగవానునియందున్న 
గుణములలో కొన్నిటిని సాధ్యమైనంతవరకు వర్ణించుట. ఇట్లు ఈ ఆచార్యులు, 
మనలను రక్షించుటకు తగిన భగవానుని గుణములను స్తుతించిన పిదప తమకు 
అనిష్టములగు పావములను పోగొట్టి, తమకు ఇష్టములగు ఫలములను 
అనుగ్రహింపవలెననుటను ఈ స్తోత్రము ద్వారా ప్రార్థించుచున్నారు. 


1. _కనులాకుచచూచుకకుంకునుతో 

నియతారుణితాతులనీలతనో! । 

కమలాయతలోచన! లోకపతే ! 

విజయీభవ! వేంకటశైలపతే! ॥ 
కమలాకుచచూచుకకుంకునుతః= శ్రీ మహాలక్ష్మియొక్క కుచాగ్రములయందుగల 
కుంకుమచూర్లముచే, నియత+అరుణిత+అతుల నీలతనో=ఎల్లప్పుడు ఎట్బగా 
చేయబడిన, సాటిలేని నీలమేనిని కలవాడా! కమల+ఆయతలోచన=తామరదళమువలె 
విశాలములైన కన్నులను కలవాడా! లోకవతే=లోకములకు (వన్రభఖూ!, 
వేంకటశైలపతే=వేంకటేశ్వరా! విజయీ భవ=విజయుడవు కమ్ము. 


సహజముగా నీలమేఫుమువలె నల్లనిదైనను లక్ష్మీదేవి వక్షఃస్థలములో 
అలంకరించుకొనిన కుంకుమచూర్లమువలన ఎల్లప్పుడు ఎల్జనిదైయున్న దేహ 
సౌందర్యమును, తామర రేకులవలె విశాలములగు నేత్రములను కలవాడవై చూడగానే 
ఇతడే లోకనాథుడనుట అందటిచే తెలియబడు వేంకటేశ్వరా! నీవు విజయుడవు 
కావలయును. 


లక్ష్మీదేవి ఆలింగనము చేసికొనుటచే ఆనందించి, తామరవలె వికసించిన 
కన్నులను కలవాడై, తాను కాపాడవలసిన లోకమును కటాక్షించి, రక్షించుచున్నాడనునది 
ఈ ప్రారంభశ్లోకముయొక్క తాత్పర్యము. 


శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 71 


మొదటి సంబోధనచే శ్రియఃపతిత్వము, రెండన పదముచే పుండరీకాక్షత్వము, 
లోకమును రక్షించువాడను అర్హమిచ్చు “లోకపతే!” అను సంబోధన సృష్టి ప్రళయాదుల 
కును ఉపలక్షణమై, దానిచే జగజ్జన్మాదికారణత్వమును తెలుపబడినవి. ఇవియేకదా 
సరబహవ్మయెొుక్క అసాధారణ లక్షణములు. ఈ రీతిగా, పరబ్రహ్మా అగు 
శ్రీమన్నారాయణుడే వేంకటేశ్వరుడని చెప్పినట్లయినది. అట్టి స్వామిని చూచి నీవు 
సర్వోత్కర్షతో వెలుగవలెనను చున్నారు. 


2. సచతుర్ముఖషణ్ముఖపంచముఖ - 

ప్రముఖాఖిలదైవతమౌళిమణే! | 

శరణాగతవత్సల! సారనిధే! 

పరిపాలయ మాం వృషశైలపతే! ॥ 
సచతుర్ముఖషణ్ముఖ పంచముఖ ప్రముఖ+అఖిలదైవ తమౌళిమణే=చతుర్ముఖునితో 
కూడిన, కుమారస్వామి, శివుడు మొదలగు సమస్తదేవతలకును తలలో దాల్చు రత్నమా!, 
శరణాగత వత్సల=శరణు పొందినవారిపట్ల గొప్ప ప్రేమను కలవాడా!, సారనిధే 
=సారములగు వస్తువులకు నిధివంటివాడా!, వృషశైలపతే=వృషాద్రినాథా, మాం 
పరిపాలయ=దాసుడనగు నన్ను కాపాడుము. 

బ్రహ్మ మొదలగు దేవతలకు నాయకుడవై, భక్తులపట్ల గొప్ప ప్రేమను కల్సి, 
ఎంత అనుగ్రహించినను, కొజత లేని సారములగు వస్తువులను కల, నిధివంటి 
వేంకటేశ్వరా! నన్ను నీవు రక్షింపుము. 

“సచతుర్ముఖే”త్యాది శ్లోక పూర్వార్హముతో “నారాయణా ద్రహ్మా జాయతే 
నారాయణా ద్రుద్రో జాయతే నారాయణా దింద్రో జాయతే” (నారాయణోపనిషత్తు) 
(నారాయణుని వలన బ్రహ్మ పుట్టుచున్నాడు, నారాయణునివలన రుద్రుడు జనించు 
చున్నాడు, నారాయణునివలన ఇంద్రుడు పుట్టుచున్నాడు) అని నారాయణునివలన 
పుట్టిన దేవతలందణును తమను సృష్టించిన తండ్రి అగు నారాయణుని శ్రీ పాదములను 
తను తను శిరస్సులలో దాల్బుట తెలుపబడినది. “నిరైమలర్‌ పాదజ్ఞళ్‌ శూడి 
క్కట్రత్తుళాయ్‌ ముడి క్కోల క్కణ్ణపిరానై త్తొళువార్‌ ఒ ట్రప్పితె యణిన్హానుమ్‌ నాన్ముకను 
మిస్టిరనుమ్‌ నుట యమరరు మెల్లామ్‌” (తిరువాయ్‌మొళి-1-9-10) (అందమైన 
పూలవంటి శ్రీచరణాలను శిరస్సుపై అలంకరించుకొని, గుచ్చబడిన తులసిని కిరీటంపై 
కల్గిన, అందమైన శ్రీకృష్ణుని - చంద్రుని భూషణంగా కల శివుడు, చతుర్ముఖుడు, 
ఇంద్రుడు, అన్యదేవతలు అందజు కీర్తిస్తారు) అని ఆళ్యార్లు పల్కిరి కదా! 


“శరణాగతవత్సల!” అనుటచే బ్రహ్మ మొదలగు దేవతలతో, ప్రహ్లాదుడు, 
మహాబలి మొదలగు అసురులతో, అర్జునుడు, గోపకులు మొదలగు మానవులతో, 


72 శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 


నిభీషణుడు మొదలగు రాక్షసులతో, గజేంద్రుడు, సుముఖుడు మొదలగు తిర్యక్కులతో 
భేదము లేకుండ, వాత్సల్యముతో రక్షించుట తెలుపబడినది. 


“సారనిధే!” అనుటచే మొదట తెలుపబడిన అధికారులకు అను గ్రహింపతగిన 
సారములగు వస్తువులు అన్నియు ఇతని వద్ద ఉన్నవి-అని తెలుపబడినది. ఇట్టు వారిని 
కాచిన వేంకటేశ్వరుడే, దాసుడనగు నన్నుకూడ రక్షింపనలెనని ఈ శ్లోకముద్వారా 
ప్రార్థించినట్లయినది. 


3. _ అతివేలతయా తన దుర్విషహై 
రనువేలకృతై రపరాధశతైః । 
భరితం త్వరితం వృషశైలపతే ! 
పరయా కృపయా పరిసాహి హరే! ॥ 


అతివేలతయా=అవధిని దాటినది అగుటచే, తవ=నీకు, దుర్విషహైః=సహింపరానివిగా, 
అనువేలకృతైః=నిరంతరము నాచే చేయబడు, అపరాధశతైః=వందలకొలది అపరాధము 
లచే, భరితం=నిండినవాడను, త్వరితం=నురింతగా పాపములను చేయుటలోనే మిక్కిలి 
అభినివేశమును కలవాడను అగు, మాం=నన్ను, వృషశైలపతే హరే =వృషా ద్రీశా! హరీ!, 
పరయా కృపయా=గొప్పు కరుణతో, పరిపాహి=కాపాడుము. 


వేంకటేశ్వరా! క్షమాసముద్రుడవగు నీవుకూడ అసహ్యించుకొనునట్టు నేను చేసిన 
పాపములకు అవధిలేదు. ఇకపై కూడ సాపములలోనే నా మనస్సు ఆసక్తమగు చున్నది. 
నీ దయను ప్రసరింపజేసినగాని, నేను తరించు దారి లేదు. నన్ను కాపాడుము. 


కిల్చిషం సృజతి జంతు రిహ క్షణార్దే” (శ్రీవై-స్తవ-61) (ఏ ఒక్క పాపమే లక్షలకొలది 
బ్రహ్మకల్పములు (బ్రహ్మకల్ప మనగా బ్రహ్మ ఆయుస్సులో ఒక దినము - అనగా - 
ఒక వేయి చతుర్యుగములు. అనుభవించినను నాశమును పొందకుండునట్టి పాపమును 
జీవుడు అరక్షణములో చేయును) అని కూరేశులు వచించిన రీతిలో పాపములను 
అంతు లేకుండ, అవధిని అతిక్రమించి ప్రతిక్షణమును చేయుటచే, క్షమాసముద్రుడవగు 
నీకుకూడ వెగటు కల్గునట్టు నడచుకొంటిని-అని తాత్పర్యము. “ఏవం సదా 
సకలజంతుషు సాపరాధం క్షామ్యస్యహో! తదభిసంధివిరామమాత్రాత్‌” అను నట్లు 
అన్ని జన లలో ఎల్లప్పుడు పాపమును చేయువాడు “ఇక నేను పాపమును చేయకూడదు” 
అనుచు పాపమును చేయు తలపును విడచినంత మాత్రముననే అతనిని క్షమించెదవు. 
నేను అట్టు పాపమును చేయుటనుండి నివర్తించినచో ఉజ్జీవింపవచ్చును. కాని, ఆ 
పనిని కూడ నేను చేయుట లేదు కదా! అను భావము. “త్వరితమ్‌” అను 


శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 73 


ప్రయోగముద్వారా వ్యక్తము. మరింతగా పాపమును చేయుటలోనే ఆశను కల్గిన 
వాడనైయున్నాను-అని తాత్సర్యము. త్వర అనగా ఉత్కంఠ. గొప్ప ఆశ అందుచే నీ 
గొప్ప కృపను చూపి రక్షింపవలెనే తప్ప, దాసుడు ఉజ్జీవించుటకు వేణు గతి లేదు-అను 
భావము “పరయా కృపయా పరిపాహి హరే!” అనుటచే వ్యక్తమగుచున్నది లేక, “త్వరితమ్‌ 
పరిపాహి” అనుచు క్రియావిశేషణముగా అన్వయించి, “నీవు త్వరగా రక్షింపవలెను” 
అను అర్థమును చెప్పటయును పొసగును. 


4. అధివేంకటశైల ముదారమతేః 
జనతాభిమతాధికదానరతాత్‌ ॥ 
పరదేవతయా గదితా న్నిగమైః 
కమలాదయితా న్న పరం కలయే ॥ 


అధివేంకటశైలం=వేంకటాచలములో నివసించు, ఉదారమతేః=గొప్ప మనస్సును 
కలవాడు, జనతా+అభిమత+అధికదానరతాత్‌=మూనవసమూహమునకు వారువారు 
ఆశపడిన మేరకు మించి అనుగ్రహించుటలో ఆశను కలవాడు, నిగమైః=వేదములచే, 
వరదేనతయా =వరదేవతగా, గదితాత్‌=చెవృబడినవాడును అగు, 
కమలాదయితాత్‌ =లక్ష్మీవల్లభునికంటె, పరం=వేరొకనిని, న కలయే=పరతత్తముగా 
భానింపను 


గొప్పు మనస్సుతో మానవులు అభిలషించిన (ప్రార్థించిన) దానికంటె అధికముగా 
అనుగ్రహించుటలో ఆశనుకల, వేద ప్రతిపాద్యుడగు పరమాత్మవైన నీవు లక్ష్మీదేవితో 
కూడి వేంకటాచలములో సౌలభ్యముతో ప్రకాశించుచుండగా, నేను నిన్ను విడచి ఇక 
వేజెవ్వరిని పరతత్వముగా భావింపను. 


“వేంకటశైలే-అధివేంకటశైలమ్‌”-సప్తమావిభక్ష్యర్హములో “అధి” అను ఉపసర్గ 
చేరిన అవ్యయీభానసమాసమును “అధివేంకటశైలమ్‌” అనునపుడు (గ్రహింపవలెను. 
వేంకటాచలములో-అని అర్థము. “వసత” (నివసించు) అను పదమును అధ్యాహారము 
చేసికొనవలెను. “ఉదారమతిః”-“ఉదారా మతిః యస్య సః” అని విగ్రహవాక్యము. 
“ఉదారో దాత్సమహతోః” అను అమరకోశవచనము ప్రకారము గొప్ప దానగుణమును 
కలవాడని, గొప్ప మనస్సును కలవాడని రెండు అర్థములను చెప్పవచ్చును. మొదటి 
అర్థమున దాతను తెలుపు ఉదారశబ్దము ఇచట దాతృత్వమును నిర్దేశించునది అగుటచే 
భావప్రధాన నిర్దేశము. బౌదార్యమను భావమునుకల భగవానుడని అర్థము. 
“దాస్యరసికాం భుక్వా సమృద్దిం పరామ్‌” (దాస్యరసికత్వమను-అనగా సేవయొక్క 
రుచిని తెలియుట అనెడి సంపదను అనుభవించి) (శ్రీగుణ-61) అనెడి చోట 


74 శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 


దాస్యరసికాశబ్దమును దాస్యరసికత్వబోధకముగా, అనగా-భాన ప్రధాన నిర్దేశముగా 
చేయుటను ఇచట స్మరింపనగును. 


(జనతా....రతాత్‌)- ఈ ప్రయోగము పూర్యోక్తదాతృత్వపరాకాష్టను తెలుపుచున్నది. 
ఈ స్తుతికర్త వేంకటేశ్వరుని ఎదురుగా సేవించునపుడు, ఆ భగవానుడు తాము వేడు 
నిత్యసేవ -అను ఫలముతోపాటు మోక్షమునుకూడ ఇచ్చువాడుగా సేవను 
అనుగ్రహించెను. దానిని చూచి “జనతాభినుతాధికదానరతాత్‌” అని అణ్జన్‌ 
పల్కుచున్నారు. ఇది “ఆయ్‌ కొణ్ణ శీర్‌ వళ్ళల్‌ ఆలిప్పిరాన్‌ (తిరువేజ్లడత్తెన్నానై యెన్నప్పన్‌) 
ఎనక్కే యుళన్‌, శాయ్‌ కొల్ల విమ్మైయుమ్‌ శాదిత్తు వానవర్‌ నాట్టెయుమ్‌ నీ కల్టుకొళ్‌ 
ఎన్టు వీడుమ్‌ తరుమ్‌ నిన్జు నిన్హ” (గూయగుణాలు లేని, కల్యాణ గుణాలను కల 
శ్రీసుదర్భన ధారి నా కవితకు విషయం. కాంతిని కల ఇహలోక పురుషార్ధాన్ని ఇచ్చి, 
పరమపదాన్ని కూడా పొందు - అని మోక్షాన్ని నిదానించి చూచి ఇస్తాడు) అను నమ్మాళ్యార్హ 
సూక్తిని (తిరువాయ్‌మొళి- 3-9-9) అనుసరించి ఇట్టు ప్రయోగింపబడినది. ఈ సూక్తిలో 
“శాయ్‌ కొణ్ణ ఇమ్మైయుమ్‌” అనగా కాంతిని కల ఐహికభగవదనుభవము. 

(పరదేనతయా గదితా న్నిగమైః) - “ప్రయతః తేజః పరస్యాం దేవతాయాం సంపద్యతే” 
(ఛాందోగ్య-6-8-6) (మరణించువాని తేజస్సు అనబడు భూతసూక్ష్మములు 
పరదేనతయందు చేరుచున్నవి) అనియు, “తం దేవతానాం పరమం చ దైనతమ్‌...” 
(ఛాందోగ్య-6-7) (అతనిని దేవతలలో గొప్ప దేవతగా తెలిసికొందురు) అనియును 
ఇత్యాదిగా గల వేదవాక్యములచే భగవానుడు పరదేవతగా చెప్పబడుటను గమనింపుడు. 


ఇట్టి మహిమనుగల శ్రియఃపతి వేంకటాచలములో మిక్కిలి సులభుడై 
వేంచేసియుండగా, వేజొక దైనమును పరదేనతగా నేను గణింపను-అను భావము 
చివరి పాదములో తెలుసబడినది. 


5. _ కలవేణురవావశగోపవధూ - 

శతకోటివృతాత్‌ స్మరకోటిసమాత్‌ । 

ప్రతివల్లవికాభిమతాత్‌ సుఖదాత్‌ 

వసుదేవసుతా న్న పరం కలయే ॥ 
కలవేణురవ+ఆవశ=నుధురమైన వేణువు ధ్వనికి పూర్తిగా వశమైన, గోపవధూశతకోటి= 
వందలకోట్ల గోపికలచే, వృతాత్‌=పరివేష్టింపబడినవాడవు, స్మరకోటిసమాత్‌= 
(అందమున) కోటిమన్మథులతో సమానుడగు, ప్రతివల్లవిక+అభిమతాత్‌ =ఒక్కొక్క 
గోపికకు ఇష్టమైనవాడగు, సుఖదాత్‌=ఆనందము నిచ్చువాడవు అగు, వసుదేవసుతాత్‌ 
=నసుదేవుని కుమారుడవగు నీ కంటె, పరం న కలయే=వేటొకనిని నేను భావింపను. 


శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 75 


నీవు ఊదు వేణువు ధ్వనికి నశమైన ఒక్కొక్క గోపికయొక్క అభీష్టము తీరునట్టు 
సుఖమును కల్గించు శ్రీకృష్ణభగవానుడవగు నీవు వేంకటాచలములో అధివసించి 
యుండగా, నీకంటె వేజొకనిని నేను భావింతునా! 


(కలమ్‌) అనక్షరరసమైయుండుట. అక్షరము లేకుండ ఆనందమును కల్గించు వేణుధ్వని, 
శ్రీకృష్ణుడు ఊదు వేణవు యొక్క ధ్వనిని విని, దానిచే ఆకర్షింపబడిన నూజుకోట్లు 
గోపికలు పరుగెత్తుకొనివచ్చి, శ్రీకృష్ణుని చుట్టుముట్టియుండుటను మొదటి పాదము 
తెలుపుచున్నది. దీనికి మూలము - “తూవలమ్బురి యుడైయ తిరునూల్‌ 
తూయవాయిజ్కుళలోశై వళియే కోవలర్‌ శిణుమియర్‌ ఇళజ్కొజ్లె కుతుకలిప్ప 
ఉడలుళవిళ్‌న్లు ఎజ్లుమ్‌ కానలుమ్‌ కడన్లు కయిణు మాలైయాకి వన్లు కవిళ్‌న్లు నిన్హనరే” 
(పెరియాళ్యార్‌-3-6-1) (పవిత్రమైన పాంచజన్యాన్ని కల శియఃపతియొక్క పరిశుద్దమైన 
నోటినుండి వెలువడే వేణుగానాన్ని విని గోపికలు తను లేత స్తనాలు కుతూహలాన్ని 
పొందగా, తమ శరీరంలోని ఇంద్రియాలు వశాన్ని తప్పి, కావలిని దాటివచ్చి వరుసగా 
నిలిచారు.) అను భట్టనాథసూక్తియే. “కలవేణురవస్య ఆవశాత్‌ కోటిఃి అని, 
“కలవేణురవేణ అవశా శతకోటిః” అనియును విడదీయవచ్చును. వేణు ధ్వనికి మిక్కిలి 
వశపడిన గోపికల నూజుకోట్టు - అని, వేణురవముచే తనకువశులైన గోపికల 
నూజుకోట్ల్టు-అనియు క్రమముగా భావము. 


(స్మరకోటిసమాత్‌)-అందటి మనస్సులో, ఆశను రేకెత్తించి, గుబులు కల్లించువాడు; 
గొప్ప అందమును కలవాడు మన్మథుడు. అట్టి కోటి మన్మథుల అందమును తానొక్కడే 
కలవాడు శ్రీకృష్ణుడు. 

ఇట్టి అందమునకుగల ప్రయోజనము “ప్రతివల్లవికాభిమతాత్‌ సుఖదాతో అను 
ప్రయోగముచే తెలుపబడినది. దక్షపుత్రికలగు అశ్విన్యాదులను ఇరువది ఏడుమందిని 
సెండ్డాడి, వారిలో ఒక్కరోహిణిని మాత్రమే ప్రేమించి, ఆమెకు మాత్రమే ప్రియుడై, 
మిగిలినవారికి అప్రియుడై, తత్సలముగా ఈనాటికిని శాపమును అనుభవించుచున్న 
చంద్రునినంటివాడు కాదు స్వామి. ఇంతటి అందమును కల్లి, పలువురు గోపికలను 
సమ్మోహనపజచి, వారిలో ఒక్కొక్కరికిని అంతులేని ఆనందమును కల్లించువాడు 
శ్రీకృష్ణుడు. 
(వసుదేవసుతాత్‌) - శ్రీకృష్ణుడు నల్లని వాడు, శత్రువులను నశింపజేయువాడు, భూదేవికి 
ఆనందమును కల్లించువాడు, నిరతిశయసుఖస్వరూపుడు-అను పరత్వమును తెలుపు 
తిరునామములకంటె, వసుదేవసుతుడను సౌలభ్యమును తెలుపు తిరునామమునే స్వామి 


76 శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 


ఆదరించును. 

ఇట్లు ద్వాపరయుగములో శ్రీకృష్ణుడై అవతరించిన దేవుడే ఈ కలియుగములో 
శ్రీవేంకటేశ్వరుడుగా సేవను అను గ్రహించుచున్నాడు కావున ఆ స్వామిని తప్ప వేజొకనిని 
భానింపను-అని తాత్సర్యము. 


6. _ అభిరామగుణాకర! దాశరథే! 

జగదేకధనుర్దర! ధీరనుతే । 

రఘునాయక! రామ! రమేశ! విభో! 

వరదో భవ దేవ! దయాజలధే ॥ 
అభిరామగుణ+ఆకర=అభిలషింపతగిన సద్గుణములకు స్థానమైనవాడా!, దాశరథే= 
దశరథ పుత్రుడా!, జగదేకధనుర్హరజలోకములో అద్వితీయుడవైన విలుకాడా!, ధీరమతేజ= 
కలతచెందని మనస్సును కలవాడా!, రఘనాయక=రఘుకుల నాయకా!, రామ 
=శ్రీరామా! రమా+ఈశ=(లక్ష్మీస్వరూపిణియగు) సీతకు ప్రభూ!, విభో=అంతట 
వ్యాపించియున్న వాడా!, దేవ=ప్రకాశించువాడా!, దయాజలధే=కరుణాసము ద్రా!, వరదః 
భవ=వరములను ఇచ్చువాడవు కావలయును. 


అంతట వ్యాపించి, ప్రకాశించు కరుణాసముద్రుడవై, దశరథ కుమారుడవై, 
సీతావల్లభుడవై, మనస్సున ఏ మాత్రము కలతను పొందనివాడవై, గొప్ప విలుకాడవై, 
శత్రువులను వధించి, రఘుకులమును ఉద్ధరించిన వేంకటేశ్వరా! నేను కోరు వరములను 
ఇచ్చుటలో నీకు ఏమి శ్రమ ఉన్నది! 
(దయాజలధే)- ఈ సంబోధనవల్ల తమకు వరాన్ని ఇచ్చుటకు తగిన ముఖ్యమైన 
గుణము భగవానుని వద్ద ఉన్నదని సూచింపబడినది. 


(అభిరామ!) - ఈ శ్లోకమునుండి మూడు శ్ఞోకములలో వేంకటేశ్వరుని శ్రీరామునిగా 
వర్గించుచున్నారు. 


(అభిరామగుణాకర!) మంచిగుణములకు నిధియైనవాడు. “ధాతూనా మిన శైలేం ద్రో 
గుణానా మాకరో మహాన్‌” (రామా.కిష్కిం-15-20) (హిమవత్పర్వతము, బంగారము, 
వెండి మొదలగువానికి, గైరికము మొదలగు ధాతువులకు ఆకరము అగునట్లు, 
శ్రీరాముడు సద్గుణములకు నిలయము, ఆ గుణములకుకూడ గొప్పతనమును కల్గించు 
మహిమను కలవాడుగనున్నాడు) అను తారవచన మిచట స్మరణీయము. 


(దాశరఢే!)-మోగులకు ఆనందమును కల్షించువాడను అర్హ మిచ్చి 
రామనామముకంటె, దశరథపుతుడను అర్థ మిచ్చుచు, సౌలభ్యగుణ ప్రకాశకమైన 
దాశరథి అను నామమే శ్రీరామునకు మిక్కిలి ఆదరణీయము. 


శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 77 


(జగదేకధనుర్ధర!) - “ధనుర్వేదవిదాం శ్రేష్ట” (రామా-అయో-1-29) (ధనుర్వేదమును 
తెలిసినవారిలో గొప్పవాడు) అను సూక్తి గమనింపతగినది. 


(ధీరమతే!)- “చతుర్హశసహగస్రాణి రక్షసాం భీమకర్మణామ్‌, హతాన్యేకేన రామేణ 
మానుషేణ పదాతినా” (రామా-ఆరణ్య-26-35) (వాహనారూఢులై వచ్చిన, భయమును 
కల్షించం సనులను చేయు వదునాల్లువేల రాక్టనంలను, వావానమును 
అధిరోహింపనివాడు, భూమిపై నిలచియున్నవాడును అగు శ్రీరాముడొక్కడే వధించెను) 
అనుటను బట్టి శ్రీరాముని ధీరత్వము ఎంతగొప్పదో తెలియనగును. 
(రమేశ!)- సీతగా అవతరించిన మహాలక్ష్మికి ప్రభువైనవాడు. “రాఘవత్వే-భవత్సీతా” 
(విష్ణుపురా-1-9-44) (భగవానుడు రాముడై అవతరించినపుడు లక్ష్మీదేవి సీతగా 
అవతరించెను) అను వాక్యము గమనింపతగినది. 

“విభుః అనుపదమునకు అంతట వ్యాపించియున్నవాడని, అందటిని 
నియమించి, శాసించువాడనియు గల రెండర్హములును శ్రీరాముడను శ్రియః 
పతియందు చక్కగా సాసగును. 


“రమేశి”, “దేవ” అను రెండు పదములను కలిపి, “లక్ష్మీ వల్లభుడవై 
ప్రకాశించువాడా!” అను అర్థమును కూడ చెప్పవచ్చును. “ఉత్తమరాజకన్యయా అతీవ 
రామః శుశుభే” (రామా-బాల-77-36) (ఉత్తమ ప్రభువగు జనకుని కుమార్తె అయిన 
సీతచే శ్రీరాముడు మిక్కిలి ప్రకాశించెను) అను సూక్తితో ఈ అర్థము పాసగును. 
“దేవ” ప్రకాశించువాడు (వరదో భవ) నీవు వరములను ప్రసాదించువాడవు అగుము. 
ఆ వరమేమియో 10వ శ్లోకములో తెలియగలదు. 


(దయాజలధే)- దీనిచే తమకు వరమును ఇచ్చుటకు తగిన ముఖ్యమైన గుణము 
భగవానునియందు పూర్ణముగానున్నదని తెలుపబడినది. 


7. అనవనీతయాకమనీయకరం 

రజనీకరచారుముఖాంబురు హమ్‌ । 

రజనీచరరాజతమోమి హిరమ్‌ 

మహనీయ మహం రఘురామ మయే ॥ 
అవనీతనయా కమనీయకరం=భూమి పుత్రిక అగు సీతకు అభిలషింపతగిన 
శ్రీహస్తములను కలవాడవు, రజనీకర చారుముఖాంబురుహమ్‌=చం ద్రునికంటె 
అందమైన, తామర వూవు వంటి ముఖమును కలవాడవు, రజనీ 
చరరాజతమోమిహిరమ్‌=రాక్షసులకు నాయకుడగు రావణుడను తమస్సుకు 
నూర్యునివంటివాడవు, మువానీయవ్‌ం=వూజనీయుడవు అగు, 


78 శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 


రఘురామమ్‌ =రఘువంశరాముడనగు, నిన్ను, అయే=(శరణముగా) పొందుచున్నాను. 


చంద్రునికంటె అందమైన నీ ముఖమును చూచి మోహించి, నీ శ్రీహస్తమును 
ఆశపడి గ్రహించిన సీతకొణకు దుష్టరాక్షసుడగు రావణుడను చీకటిని నశింపజేసిన 
సూర్యునివంటివాడవు, బ్రహ్మ మొదలగు దేవతలచే పూజింపబడి, రఘుకులనాయకుడనై 
వెల్లు, శ్రీవేంకటేశ్వరుడవగు నిన్ను శరణు పొందుచున్నాను. 


(అవనీతనయా)- జనకచక్రవర్తి యాగభూమిని నాగలితో దున్నుచుండగా, 
ఆనాగటి చాలునుండి ఉద్భవించినదగుటచే సీత అను పేరును భూమిసుత పొందినది. 
ఆ సీతాదేవి అభిలషింపతగిన శ్రీహస్తమును కలవాడు శ్రీరాముడు. “ఇయం సీతా 
మము సుతా సహధర్మచరీ తవ, ప్రతీచ్చ చైనాం భద్రం తే పాణిం గృహ్లీష్వ పాణినా” 
(రామా.బాల-73-33) (శ్రీరామా! నా కుమార్తె అగు ఈ సీత నీ వెంటనే ఉండి, 
ధర్మాచరణమును చేయునది. ఈమెను పరిగ్రహింపుము. నీకు శుభము కలుగుగాక! 
నీ హస్తముతో ఈమె హస్తమును పట్టుకొనుము) అనునట్లు విల్లును విజచి, వీర్యమును 
ప్రదర్శించిన శ్రీరాముని శ్రీహస్తమునుకదా సీత ఆశపడినది. 


(రజనీకర....అంబురుహమ్‌)- విలాసమునందు, ఎజ్జనిరంగులో, తామరపూవువంటి 
శ్రీరాముని మోము చంద్రునికంటె అందమైనది. “చంద్రకాంతాననం రానుం...న తతర్స 
సమాయాంతం పశ్యమానో నరాధిపః” (రామా-అయో-3-28) (చంద్రునికంటె 
అందమైన తిరుముఖమండలమును కల శ్రీరాముని దశరథుడు తన కెదురుగా 
వచ్చునపుడు దర్భ్శించుచున్నను తృప్తిని పొందలేదు) అను శ్రీరామాయణసూక్తి దీనికి 
మూలము. 

(రజనీకర...మిహిరమ్‌) -సూర్యుడు తనను విడచియుండని ప్రభాకారణముగా తమస్సును 
హరించును. శ్రీరాముడను సూర్యుడు తనను విడచియుండని సీత కారణముగా 
రావణుడనెడి రాక్షసరాజు అను చీకటిని హరించెను. 


(మహనీయమ్‌)గౌరవింపతగినవాడు. రానణనధకు పిమ్మట బ్రహ్మాదిదేనతలు లంకకు 
వచ్చి “భవా న్నారాయణో దేవః” (రామా-యుద్ధ-120-13) (నీవు మానవుడవు కావు, 
సాక్షాత్తు నారాయణుడవు. దైనము) అనుచు ప్రారంభించి, స్తుతించిరి కదా! ఇట్టి 
శ్రీరాముడవై అవతరించిన నిన్ను శరణు పొందుచున్నానని తాత్సర్యము. 


8. సుముఖం సుహృదం సులభం సుఖదం 
స్వనుజం చ సుజాయ మమోఘశరమ్‌ । 
అసహాయ రఘూద్వహ మన్య మహం 
న కథంచన కంచన జాతు భజే ॥ 


శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 79 


సుముఖం=అందమైన ముఖమును కలవాడు, సుహృదం=మంచి హృదయమును 
కలవాడు, సులభం=సులభముగా ఆశయింసతగినవాడు, సుఖదం=ఆనందమును 
కల్గించువాడు, సు+అనుజం=ముంచి తమ్ముని కలవాడు, సుజాయం=చక్కని భార్యను 
కలవాడు, అమోఘశరమ్‌ చ=రిక్షములు కాని బాణములను కలవాడును అగు, 
రఘూద్వహమ్‌=రఘుకులప్రధానుడవగు నిన్ను, అసహాయజనిడచి, అన్యం కంచన 
=వేటెవ్వరిని, కథంచన=ఏ విధముగానైనను, న జాతు భజే=ఏ నాడును భజింపను. 


మనస్సులో సద్భానము అందమైన ముఖములో వ్యక్తనుగు వాడవై, నిన్ను 
ఏనాడును విడచియుండని గొప్పతనమునుకల లక్ష్మణునితో, పతివ్రత అగు సీతతో 
కలసి, అందటికిని సులభుడవై, సేవను అనుగ్రహించి, ఆనందమును కల్షించువాడవై, 
ప్రత్యర్థులను గుణీ తప్పకుండ వధించు బాణములను సంధించు రఘుకులతిలకుడవైన 
వేంకటేశ్వరా! నీవు నన్ను స్వీకరింపకున్నను, నిన్ను తప్ప నేను చేజొకరిని భజింపను. 


(సుముఖమ్‌ సుహృదమ్‌) మంచి మనస్సును కలవారి ముఖము అందముగా 
నుండును. “మనస్సులోని భావము ముఖమున తెలియును” అందురు కదా! ఈ 
రెండింటిచే ఫలించిన ఆంశమును “సులభమ్‌” అను పదము తెలుపుచున్నది. 
ఆశ్రయించుటకు, ఆరాధించుటకును సులభుడని భావము. సులభుడైయుండి ఏమి 
చేయును? అను విషయమును “సుఖదమ్‌” అను పదము వివరించుచున్నది. 
ఆగ్రితులకు సుఖమును ఇచ్చుటయే సౌలభ్య ప్రయోజనమని భావము. దీనికంతటికిని 
కారణము భాగవతపురుష కారము, లక్ష్మీపురుషకారమును అను విషయము “స్వనుజమ్‌, 
సుజాయమ్‌” అను పదములద్వారా వ్యక్తము. తమ్మునకు, భార్యకునుగల మంచి 
ఏమనగా భగవానుని విడచియుండని స్వభావమే. “న చ సీతా త్వయా హీనా న చాహ 
మపి రాఘవ” (రామా అయో-53-31) (రఘుకులతిలకా! నిన్ను విడచినచో సీత 
బ్రతుకదు. నేనుకూడ బ్రతుకను) అని లక్ష్మణుడు పల్కెనుకదా! సుఖమును 
ఇచ్చునపుడు విరోధులను పోగొట్టికదా. సుఖమును ఇవ్వవలెను. ఆ విరోధినిరసనమునకు 
తగిన, వట్టిపోని బాణములను కల్గియుండుటను “అమోఘశరమ్‌” అను విశేషణము 
తెలుపుచున్నది. “రఘూద్వహమ్‌” -రఘవంశ ప్రభువులను ఆ వంశములో తాను 
అవతరించి, ఉద్దరించినవాడని భానము. ఇట్టి రాముడై అవతరించిన వేంకటేశ్వరుని 
తప్ప వేజొకరిని సేవింపను అనుటను చివరగా తెల్సిరి. 

“శోభనా జాయా యస్య సః” అను వ్యుత్సత్తిప్రకారము బహువీహ్రి సమాసములో 
జాయాశబ్దము చివర విధింపబడు “ని” అను సనవూసాంత ప్రత్యయము 
అనిత్య(వైకల్సి క)ముగుటచే, అది రాని రూపము “సుజాయవొ అని అగును. వచ్చినచో, 
“సుజానిఃి అని అగును. 


80 శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 


9. వినా వేంకటేశం న నాథో న నాధః 
సదా వేంకటేశం స్మరామి స్మరామి ! 
హరే! వేంకటేశ! ప్రసీద! ప్రసీద ! 
ప్రియం వేంకటేశ! ప్రయచ్చ ప్రయచ్చ ॥ 


వేంకటేశం నినా=శ్రీవేంకటేశ్వరుడు తప్ప, న నాథః న నాథః=నాథుడు లేనే లేడు, 
సదా =ఎల్లప్పుడు, వేంకటేశం= వేంకటేశ్వరుని, స్మరామి=స్మరామి=స్మరించుచున్నాను, 
హరే వేంకటేశ=పాపములను పోగొట్టు వేంకటేశా!, ప్రసీద ప్రసీద=(నాకు తప్పక అనుగ్ర 
హింపుము, వేంకటేశ=వేంకటేశ్వరా! (ఐశ్వర్యమును అనుగ్రహించు స్వామో!), 
ప్రియం=నేను కోరిన దానిని, ప్రయచ్చ ప్రయచ్చ=త్వరగా ఇమ్ము. 

శ్రీవేంకటేశ్వరా! స్తీ వొక్కడవే నాధుడవు అని నిన్నే ఎల్లప్పుడు తలచియుండు 
నాపట్లదయ జూపి, నేను కోజీన ఫలమును ఇపుడే అను గ్రహింపవలెను. 

(వినా వేంకటేశమ్‌) - “నాథ్యతే ఇతి నాథః”-అభిలషింపబడు నాయకుడు. ఈ 
శ్లోకమునందలి మొదటిపాదము “వేంకటేశసమో దేవో న భూతో న భవిష్యతి” 
(దేంకటేశునితో సమానమైన దైవం వేజొకటి గతంలో లేడు, ఇపుడు లేడు, భవిష్యత్తులో 
కూడా లేడు) అను పురాణవచనమును అనుసరించినది. వేంకటేశ్వరునితో తులతూగు 
స్వామి ఇంతవరకు అవతరింపలేదు. ఇకపై అవతరింపబోవునదియును లేదు-అనునది 
దాని భావము. అందుచే, అతనినే ఎల్లప్పుడు స్మరించుచున్నాను-అని ద్వితీయ 
పాదముతో (అజ్ఞన్‌) పల్కుచున్నారు. మూడవ, నాల్గన పాదములు ఆ స్వామినే 
అభిలషించుచున్నట్టు తెలుపుచున్నవి. వానిచే దాసునిపట్ల దయజూపి, దాసుడు 
అభిలషించినదానిని త్వరగా అనుగ్రహింపవలెనని తెలుపబడినది. అభిలషించు విషయ 
మేది? అనుటను అనంతర శ్లోకములో వ్యక్తీకరించుచున్నారు. 


10. అహం దూరత స్త పదాంభోజయుగ్మ - 

ప్రణామేచ్చయా-గత్య సేవాం కరోమి | 

సకృత్సేవయా నిత్యసేవాఫలం త్వం 

ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో! వేంకటేశ ॥ 

ప్రభో! వేంకటేశ!=స్వామో వేంకటేశ్వరా!, అహంజనేను, తే=నీ యొక్క, పద+అంభోజ 
యుగ్మప్రణామేచ్చయా=నీ పాదపద్మముల జంటను నమస్కరించు కోరికతో, దూరతః 
ఆగత్య=దూరమునుండి వచ్చి, సేవాం కరోమి=సేవను చేయుచున్నాను. సకృత్‌ సేవయా 
(ఈ) ఒక్కసారి సేవించుటచే, నిత్యసేవాఫలంజనిత్యముగా సేవించు ఫలమును, 
ప్రయచ్చ ప్రయచ్చ= తప్పక అనుగ్రహింపుము. 


శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 81 


శ్రీవేంకటేశ్వరా! నీ పాదపద్మములకు నమస్కరించు ఆశతో చాలా 
దూరమునుండి వచ్చి, సేవించు నేను ప్రతిపర్యాయము చేయు సేవకు ఫలము నేను 
కోరిన దానిని ఎల్లప్పుడు సేవింపవలయును అనునదియే. అందుచే దానిని 
అను గ్రహింపవలెను. 


(అహం దూరత స్తే)-దాసుడనగు నేను చాలాదూరమునుండి (అనగా- 
శ్రీరంగము నుండి) ఆచార్యులగు మణవాళమహామునులతో వారికి ప్రియముగా నీ 
శ్రీపాదములను సేవింపవలెనని వచ్చి దర్శించుచున్నాను-అను భావము మొదటి రెండు 
సాదములందు వ్యక్తము. “అణ్జన్‌ స్వామో! మోరు ఎల్లప్పుడు సేవించుట నా వలన 
ఐహిక, ఆముష్మికము లకు వేణు ఫలములను పొంది, నన్ను విడచి పోవుట కొణకా?” 
అని భగవానుడు అడిగినట్టు తలచిన అణ్జన్‌ అందులకు సమాధానమును ఉత్తరార్థము 
ద్వారా తెలుపు చున్నారు. “నిన్ను ఏనాడును విడువకుండనుండి, నిత్యము 
సేవించునటయే ఈనాడు నేను చేయు సేవకు ఫలముగా దాసుడు కోరునది. దానిని 
శీఘ్రముగా అనుగ్రహింపుము”- అని భావము. ఇచట “నిత్యసేవాఫలమ్‌” అనుటకు 
“నిత్యసేవైన ఫలమ్‌” అను అవధారణా పూర్వపదకర్మధారయ సమాసమును చెప్పనగును. 
దీనికిముందు “వరదో భవ”(6), “సుఖదమ్‌” అని వరముగా, సుఖముగా నిర్దేశింపబడినది 
ఈ నిత్యసేవయే. నిత్యసేవ అనగా ఇచట ఉన్నంతవరకు వేంకటేశ్వరుని నిత్యసేవ, 
ఈ శరీరమును విడచిన పిదప “సదా పశ్యంతి సూరయః” (సుబాలోపనిషత్‌-6) 
(నిత్యసూరులు ఎల్లప్పుడు భగవానుని సేవింతురు) అనునట్లు పరమపదములో 
నిత్యసేవయును. “ఉట్రేన్‌......ఈదే ఇన్నుమ్‌ వేణ్ణువదు ఎన్లాయ్‌” (నిన్ను పొందాను... 
స్వామీ! ఇంకా నేను కోరేది ఇదే) అని త్వార్లు పల్కిరి కదా! “ఇన్దువన్లు ఇత్తనైయుమ్‌ 


అంతటినీ ఆరగిస్తే... తరువాత నేను ఇంకా ఇంకా కైంకర్యం చేస్తాను) అను నాచ్చియార్‌ 
(గోదాదేవి) శ్రీసూక్తియును ఇచట స్మరింపతగినది. 


11. అజ్ఞానినా మయా దోషా నశేషాన్‌ విహితాన్‌ హరే! । 

క్షమస్వ త్వం క్షమస్వ త్వం శేషశ్రైలశిఖామణే! ॥ 
శేషతైలశిఖామణే=ఆదిశేషపర్వతమునకు శిరస్సులో ధరించు మణివంటివాడా!, హరే 
= పాపములను పోగొట్టువాడా!, అజ్ఞానినా మయా=జ్ఞానములేని నాచే, అశేషాన్‌ = 
సమస్తములైన (ఏమియు మిగులకుండ అన్నియు) విహితాన్‌=చేయబడిన, దోషాన్‌ = 
దోషములను, త్వంజనీవు, క్షమస్వ=క్షమింపుము, త్వం క్షమస్వజనీవు క్షమింపుము. 

పాపమును చేసినచో నీవు దండింతువు అని తెలియక, దేనిని విడువకుండ 
చేసిన సాపములను అన్నిటిని నీవు పోగొట్టుము. దానివలననే సదా నీవు హరి అను 


82 శ్రీవేంకటేశ స్తోత్రము - సవ్యాఖ్యానము 


పేరును కల్లి, వేంకటాచలములో వేంచేసియున్నావు. 

నిత్యసేవను అనుగ్రహించుటకు అవరోధముగా మిరు చేసిన కొండలవలె 
పేరుకొనియున్న పాపములున్నవి కదా! ఎట్టు అనుగ్రహింపగలను” అని భగవానుడు 
తలచుచున్నాడని భావించిన అజ్జన్‌ అందులకు బదులును దీనిచే తెలుపుచున్నారు. 
ఇది పాపకార్యమని, చేసినచో నీవు దండింతువని తెలియక దాసుడు చేసినవానిని 
అన్నిటిని నీ క్షమకు విషయములుగా చేసి, పోగొట్టవలెను-అని విన్నపించి, అణ్ఞన్‌ స్తోత్రపరి 
సమాప్తిని చేసిరి. 

శ్రీవేంకటేశ స్తోత్రవ్యాఖ్య సంపూర్ణము 
(ఇ 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 83 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 
అవతారిక 


అ్ఞన్‌ శ్రీవేంకటేశ స్తోత్రమును పరిసమాప్తి చేసి, అవతారిక ప్రపత్తిని 
ప్రారంభించుచున్నారు. పూర్వము స్తోత్రములో “అజ్ఞానినా మయా దోషా నశేషా 
న్విహితాన్‌ హరే! క్షమస్వ త్వం, క్షమస్వ త్వం శేషశైలశిఖామణే” (11) అనుచు 
విరోధినివృత్తిని, “ప్రియం వేంకటేశ! ప్రయచ్చ ప్రయచ్చ” (10) అని ఇష్టప్రాప్తిని 
కల్గింపుమని ప్రార్థించిరి. అందులకు భగవానుడు “పాపనివృత్తిని, నిత్యసేవా ప్రాప్తిని 
ఊరకనే ప్రార్థించినచో చాలునా! వానికి ఉపాయముగా కర్మజ్ఞాన భక్తులలో దేనిని 
మోరు అనుష్టించిరి? ఫలమనునది ఉపాయసాధ్యమనుట మోకు తెలియదా!” అని 
ప్రశ్నించినట్లు తలచి, “స్వామి! వేంకటేశ్వరా! అజ్ఞానమును, అశక్తిని కలవాడను. విశేషించి 
సర్వాత్మనా నీకు పరతంత్రుడనగు నా వద్ద నీవు పల్కిన ఉపాయము లేమియు 
ఉండుటకు ప్రసక్తియే లేదు. “సర్వధర్మాన్‌ పరిత్యజ్య మా మేకం శరణం వ్రజ, అహం 
త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః” (భగవద్గీతా-18-66) (కర్మజ్ఞానభక్యాది 
సకలధర్మములను- ఉపాయములను విడచి, (ఉపాయముగా భావించుటను విడచి), 
నన్ను ఒక్కని మాత్రమే ఉపాయముగా నిశ్చయముతో భావింపుము. నేను నిన్ను నన్ను 
చేరుటకు అడ్డుగా నున్న పాపములను అన్నిటినుండి నిన్ను విడిపింతును. శోకింపకుము) 
అని పూర్వము అర్జునుని వ్యాజముగా చేసికొని అనుగ్రహించుట దాసుని 
వంటివారికొణకేకదా! అందుచే నీ శ్రీపాదములను మాత్రమే శరణముగా 
ఆశ్రయించుచున్నాను” అని సమాధానమును చెప్పి, అణ్జన్‌ ఇందు ప్రపత్తిని 
అనుష్టించుచున్నారు. 

1 ఈశానాం జగతో-స్య వేంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం 
తద్వక్షఃస్థల నిత్య వాసరసికాం తత్‌క్షాంతిసంవర్దినీమ్‌ । 
పద్మాలంకృతపాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం 
వాత్సల్యాదిగుణోజ్ఞ్యలాం భగవతీం వందే జగన్మాతరమ్‌ ॥ 

అస్య జగతః=ఈ జగత్తుకు, ఈశానాం=నాయకియు, వేంకటపతే: విష్ణోః = 

వేంకటాచలనాయకుడగు శ్రియఃపతికి, పరాం ప్రేయసీం=గొప్పు పత్నియు, తత్‌ వక్షః 

స్థలనిత్యవాసరసికాం=ఆ స్వామి నక్షస్థలనములో నిత్యము నివసించుటలో ఆశను కల్గినది, 
తత్‌ క్షాంతిసంవర్ణ్థినీం=అతని క్షమను వృద్ధి పొందించునదియు, పద్మ+అలంకృత 
పాణిపల్లవయుగాం=కమలపుష్పములచే అలంకరింపబడిన, చిగుళ్ళవంటి కరముల 
జంటను కల్గినది, పద్మ+ఆసనస్థాం=తానమురపూవు అనెడి ఆసనమునందున్నది, వాత్సల్య 


84 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


+ఆదిగుణ+ఉజ్ఞ్వలాం=వాత్సల్యము మొదలగు గుణములచే ప్రకాశించునది, జగత్‌ 
+మాతరం =లోకమునకు తల్లి, భగవతీం=పూజింపతగినదియును అగు, శియం= 
లక్ష్మీదేవిని, వందే=నమస్కరించుచున్నాను. 


ఒక తామరపూవులో నిలచి, రెండు తామరపూవులను రెండు చేతులతో దాల్చి, 
శ్రీవేంకటేశ్వరుని వక్షఃస్థలములో నిత్యవాసమును చేయుచు, ఆ స్వామి ప్రేమకు 
పాత్రమైన పత్నియె, మనపట్ల గొప్ప వాత్సల్యమును కల్లి, మనకు తల్లియై, తండ్రి 
అగు భగవానుడు మన దోషములను చూచి కోపింపకుండునట్లు అతని క్షమను 
వర్ధిల్లడేసి, మనలను అతనితో చేర్పించునదియై, మనకు పూజనీయురాలగు నాయకియై 
వెలుగు లక్ష్మికి నమస్కరించుచున్నాను. 

(ఈశానామ్‌...ప్రేయసీమ్‌)-ఈ ప్రయోగముచే “అస్యేశానా జగతో విష్ణుపల్నీ” 
(యజుర్వే-4-4-12) (ఈ లోకమునకు నాయకి, విష్ణువునకు పత్నియు అగుచున్నది) 
అను శ్రుత్యర్జ్హము అనువదింపబడినది. 


(తద్వక్షఃస్థల....రసికామ్‌) -దీనిచే లక్ష్మి మొట్టమొదటగా వక్షఃస్థలమును అధిరోహించి, 
వేంచేసియుండు సముద్రమును చిలికిన వృత్తాంతము, “ఫలేగ్రహి ర్హి కములాభేన సర్వశమః 
” (శ్రీరంగ.ఉత్తర-55) అనుచు భట్టర్‌ పల్కిన రీతిలోనే తన వక్షఃస్థలవాసముయొక్క 
రుచిని తెలిసి, ప్రీతితో వచ్చి, చేరిన పిరాట్టిని పాందుటచే సముద్రమును చిలికినపుడు 
తాను పడిన శ్రమ అంతయును ఫలించినట్టు భగవానుడు తలచిన వృత్తాంతమును 
స్మరింపజేయబడినది. 


(తత్‌ క్షాంతిసంవర్దినీమ్‌)- భగవానుని వక్షుస్థలముయొక్క భోగ్యతను అనుభవించుటకు 
మాత్రమే వక్షస్సులో లక్ష్మీదేవి నివసించుట లేదు. భగవానుని శరణు పొందుటకు 
వచ్చు చేతనుల విషయమున వారి పాసములను చూచి అతనికి కల్లు కోపమును 
శాంతింపజేసి, అతనియందు అణగియున్న - పాపములను సహించుట అనెడి 
క్షమాగుణమును ఉద్చుద్ధము చేసి, బాగుగా వర్ధిల్లజేయుటకును ఆమె భగవానుని 
ఎదలో నివసించుచున్నదని దీనిచే తెలుపబడినది. 


లక్ష్మీదేవికి రెండు చేతులు మాత్రమే అనుటను ఈ ప్రయోగము స్మరింపజేయుచున్నది. 
“ద్విభుజా వ్యూహలక్ష్మీః స్యాత్‌ బద్దపద్మాసన ప్రియా, శ్రీనివాసాంగమధ్యస్టా సుతరాం 
కేశవప్రియా” (వరాహపురా-పూర్వ-వేంకట-మాహా7వ అధ్యా) (పద్మాసనముగా 
పాదములను మడచియుంచుకొని, వేంచేసియుండుటలో అభినివేశమును కల్లినది, 
శ్రీనివాసుని దివ్యదేహముయొక్క మధ్యభాగము అగు వక్షఃస్థలములో వేంచేసి 
యుండునదియును, రెండు శ్రీహస్తములనుకల వ్యూహలక్ష్మి కేశవుడగు శ్రీనివాసునకు 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 85 


మిక్కిలి ప్రియముగానున్నది) అనుటను గమనింపనగును. 


(శ్రియమ్‌)-పురుషకారమును చేయుటకు మనచే ఆశ్రయింపబడునది, మనకు 
పురుషకారమును చేయుటకు భగవానుని ఆశ్రయించునది-అను శ్రీ శబ్దవ్యుత్సత్తులు 
ఇచట వివక్షితములు. 


(వాత్సల్యాదిగుణోజ్ఞ్యలామ్‌) - “నికరిల్‌ వాత్సల్యమ్‌ ఉజ్జలమ్‌” (సాటిలేని వాత్సల్యం 
ఉజ్జ్వలం) (ఆచార్య-160) అని నుడునబడినరీతిలో శ్రీవేంకటేశ్వరునివద్ద ఆశ్రితుల 
దోషములను భోగ్యములుగా [గ్రహించు స్వభావమగు వాత్సల్యము ఉజ్ఞ్యల మగుటకు 
కారణము ఈమె పురుషకారమే అగుటచే ఈమె వాత్సల్యాదిగుణములచే ఉజ్జ్ఞ్యలమై 
యుండుట కైముతికన్యాయసిద్ధముకదా! (భగవతీమ్‌)-జ్ఞానము, శక్తి మొదలగు 
గుణములచే మహనీయురాలు-అని భావము. 


భగవద్రామానుజులు గద్యత్రయములో శ్రీరంగనాథుని శరణు వేడునపుడు 
మొదట భగనన్నారాయణేత్యాది చూర్లికతో శ్రీరంగనాయకి పురుషకారమగుటకు శరణు 
వేడినట్లే, నీరును అనంతరశ్షోకమునుండి వేంకటేశ్వరుని శరణు వేడబోవువారై. ఈ 
శ్లోకముతో ఆ స్వామి వక్షఃస్థలములో విశ్తేషింపలేకుండ నివసించు స్వభానమునుకల 
అలర్‌మేల్‌ మంగైను పురుషకారమగుటకై శరణు వేడుచున్నారు. “వన్దే” అనునదియు 
“శరణం ప్రపద్యే” అనునదియును పర్యాయములు. 


2. శ్రీమన్‌! కృపాజలనిధే! కృతసర్వలోక! 
సర్వజ్ఞ! శక్త! నతవత్సల! సర్వశేషిన్‌ ! 
స్వామిన్‌! సుశీల! సులభాడ్రితపారిజాత ! 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


శ్రీనున్‌=లక్ష్మిని ఏనాడును ఎడబాయనివాడా!, కృపాజలనిధే=కరుణాసము ద్రా!, 
కృతసర్వలోక=లోకములను అన్నిటిని సృష్టించినవాడా!, సర్వజ్ఞ=అన్నిటిని తెలిసినవాడా!, 
శక్త=సామర్థ్యమును కలవాడా!, నతవత్సల=నమస్కరించువారిపట్ల వాత్సల్యమును 
కలవాడా, సర్వశేషిన్‌=అందటినుండి కైంకర్యమును స్వీకరించువాడా!, స్వామిన్‌=స్వామో!, 
సుశీల=నీ గొప్పతనమును గణింపకుండ చాలా తక్కువవారితోకూడ కలియువాడా!, 
సులభ=పొందుటకు వీలయినవాడా!, ఆ శితపారిజాత=ఆశయించినవారికి అన్నిటిని 
అనుగ్రహించు పారిజాతమా!, శ్రీవేంకటేశ= శ్రీ చేంకటేశ్వరా!, (తవ) చరణౌ=(నీ) 
చరణములను, శరణం=శరణముగా, ప్రపద్యే=పొందుచున్నాను. 


లక్ష్మీదేవిని వశము చేసికొన్న నీవు కరుణకు పరవశుడవై లోకములను సృష్టించి, 


86 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


అన్నిటిని తెలిసికొని, తెలిసిన రీతిలోనే కార్యములను చేసి, పూర్తి చేయగల సామర్థ్యమును 
కలవాడవై అవతరించి, నమస్కరించువారినుండి ప్రేమతో సేవలను స్వీకరించి, స్వామివై, 
తక్కునవారితో కూడ కలసియుండి, ఆశయించినవారికి అన్నిటిని ఇచ్చుచు, 
తిరుమలలో మొలచిన పారిజాతనూ! అనునట్లు సులభుడవై యున్న శ్రీవేంకటేశ్వరా! 
నీ పాదములను శరణముగా పొందుచున్నాను. 

ఇందు “తవ” అను పదమును అధ్యాహారము చేసి, దానిని “చరణౌ” అను 
దానితో కలిపి అర్థమును చెప్పునగును. పైనగల కొన్ని శ్లోకములందుకూడా ఈ ప్రకారమే 
అన్వయింపనగును. 

ఈ శ్లోకములో ద్వయమంటత్రము పూర్వఖండముయొక్క అర్థములు 
నిండియుండుట అనుభవింపదగినది. “శ్రీమన్‌!” అనుటచే ద్వ్యయమం(త్రం 
పూర్వఖండములో పురుషకార స్వరూపిణియగు లక్ష్మీదేవియొక్క నిత్యసంబంధము 
భగవానునకు కలదని తెలుపు “శ్రీమత్‌” పదముయొక్క అర్థము చెప్పబడినది. 


ఆ లక్ష్మీదేవియొక్క పురుషకారముబలముచే (మన కొణకు భగవానునివద్ద 
ప్రేమతో పల్కు మాటల జౌదార్యముచే) భగవానునియందున్న, ఆశ్రితుడగు పాపిని 
స్వీకరింపకుండ దండించుటకు కారణమైన నిరంకుశస్వాతంత్ర్యము అణగి, పిమ్మట 
ఆ ఆగ్రితుని అంగీకరించుటకు తగినట్టు తలఎత్తు గుణములను కలవాడని తెలుపు 
ద్వయములోని నారాయణశబ్దముయొక్క అర్దము ఇందు పలు పదములద్వారా 
సూచింపబడినది. 


ఆ గుణములు ఆశ్రయణసౌకర్యాపాదకగుణములని, ఆశ్రితకార్యాపాదక 
గుణములనియు రెండు విధములు. మనము భగవానుని ఆశ్రయించుట అనునది 
మనకు సాధ్యమైన కార్యమే. అసాధ్యమగు కార్యము కాదు-అనుటను తెలుపు గుణములు 
మొదటివర్గములోను, ఆశ్రయించిన మన విరోధులను (గ్రహించి, వానిని పోగొట్టి, 
అభీష్టమును నేణవేర్చుటకు సహాయపడు గుణములు రెండవ వర్గములోను చేరును. 
మనము వెనుకంజ వేయకుండ, భగవానుని ఆశ్రయించుటకు, ఆశ్రయించిన మనలను 
అతడు తొలగ త్రోయకుండ స్వీకరించుటకు తగిన ఆతని మంచిగుణములని, 
ఆశ్రయించిన మన కార్యమును సఫలము చేయుటకు తగిన అతనికి యోగ్యమైన 
గుణములని వీనిని క్రమముగా గుర్తించుట తగును. 


మనము భగవానుని ఆశ్రయింపకుండ తొలగిపోవుటకు కారణము భయము, 
సందేహము, అతృప్పి అరుదుగానుండు స్వభావమును. వీనిని క్రమముగా వాత్సల్యము, 
స్వామిత్వము, సౌశీల్యము, సౌలభ్యము-అను గుణములు పోగొట్టి, మనలను స్వామిని 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 87 


ఆశ్రయించునట్టు చేయును. భయమనగా పాపులమగు మనము భగవానుని 
ఆశ్రయించినచో, అతడు మనలను స్వీకరింపడు. అందులకు బదులుగా దండించియే 
తీరును-అని తలచినపుడు “ల్లునది. పాపములనెడి దోషములను భోగ్యములుగా-అనగా 
గుణములుగా స్వీకరించుట అనెడి అతని వాత్సల్యమును తలచినంతనే ఆభయము 
తీరును. సందేహమనగా-భగవానునకును, మనకును మధ్య ఏమి సంబంధము కలదు? 
అందుచే అతడు మన పనిని చేయునో! చేయడో! అనునదియే. మనకు కల్లు 
లాభనష్టములను తన లాభనష్టములుగానే భావించుటకు తగిన అతని స్వామిత్వమును 
(ఉభయవిభూతులకును నాయకుడైయుండు స్థితిని) భావింపగానే, ఆ సందేహము 
తీరును. అతృప్తి అనగా-అతడు మిక్కిలి తక్కువవారమగు మనకు మాత్రమే స్వామియా! 
బ్రహ్మాదిదేవతలకు, నిత్యసూరులకును స్వామి కదా! మిక్కిలి గొప్పవారగు వారి 
కార్యమును చేయునేగాని, మన కార్యమును అతడు ఎక్కడ చేయును! అను 
మానసికస్టెర్యము లేకుండుటయే. అతడు మిక్కిలి గొప్పవాడైనను, చాలా తక్కువ 
వారలమగు మనతో ఏ భేదమును లేకుండ కలసి ప్రవర్తించు స్వభావమగు అతని 
సాశీల్యమును తలచినచో ఆ అతృప్తి తీరును. ఇన్ని ఉన్నను, అతడు మనకు 
కనుపించినచో కదా అతనిని ఆశ్రయింపగలము! “కణ్‌గళ్‌ కాణ్ణణు అరియనాయ్‌” 
(తిరువాయ్‌-3-6-11) (కన్నులతో దర్శంచడానికి సాధ్యం కానివాడు) అని అతడు 
చెప్పబడుచున్నాడే! అను అతని అలభ్యత్వమును - అనగా దర్శించుటకు వీలుకాని 
స్థితిని తలచినచో, పరమపదనాథుడు కన్నులకు కన్పించని వాడైనను, “పిన్నానార్‌ వణజ్నుమ్‌ 
శోది” (తిరునెడు-10) (అనంతర కాలంలోని వారు కూడా సేవించే జ్యోతిస్స్యరూపుడు) 
అను అర్భామూర్తియొక్క అందథి కన్నులకు లక్ష్యభూతుడగు స్థితి అను సౌలభ్యము 
తలపునకు రాగానే ఆ అలభ్యత్వభావన తొలగును. ఇట్టు ఈ నాల్గు గుణములును 
పూర్వము తెల్పిన భయమును, సందేహమును, అతృప్తిని, అలభ్యత్వభావనను పోగొట్టి, 
భగవానుని మనము ఆశ్రయించుట సుకరమే-అని తెలుపుటచే ఇవి ఆశయణసౌకర్యా 
పాదకగుణములగుచున్నవి. “సులభ!” అను విశేషణముయొక్క వివరణమే 
“శ్రీవేంకటేశ!” అను పదము. వేంకటాచలములో వానరములకును, వానితో సమానులగు 
వేటగాండ్రకును కన్పించువాడైయుండి, “అడిక్కీళ్‌ అమర్‌న్లు పుకున్దు అడియీర్‌ 
వాళ్‌మిన్‌” (తిరువాయ్‌-6-10-11) (నా పాదాలచెంత చేరి నిలిచి, ఓ దాసులారా! 
తరించండి!) అని తన హస్తముద్రతో చూపుచు నిలుచు స్వభానముకదా “శ్రీవేంకటేశ 
అను పదముయొక్క ధ్వన్యర్థము. 


ఇక, ఆశ్రితకార్యాపాదకములగు జ్ఞానము, శక్తి, ప్రాప్తి పూర్తి కృప-అను ఈ 
గుణములును ఈ శ్లోకములో తెలుపబడుటను గమనించెదము. తనను ఆశ్రయించిన 


88 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


వాని విరోధియగు పాపము ఇది అని, అభీష్టము ఇది అని తెలిసికొనుటకు జ్ఞానము, 
తెలిసిన రీతిలోనే విరోధినిరసనము చేసి, అభీష్టమును నెజువేర్చుటకు శక్తియు, ఆశ్రితుని 
స్వీకరించినచో, దానివలన కల్లు ఫలము తనదియే అనుటకు తగిన ప్రాప్తి అనెడి 
శేషిత్వము, ఆభశితుని కార్యమును సఫలము చేయునపుడు ఇతనివద్దనుండి ఏ ప్రతి 
ఫలమును ఎదురుచూడకుండుటకు తగిన పూర్తి అను ఆవాప్తసమస్తకామత్వము, ఇవి 
అన్నియు ఉన్నను ఆశయించువాని దుఃఖమును చూచి దయ చూపనపుడు 
ప్రయోజనము లేకుండుటచే, ఇతరుల బాధను చూచి సహింపలేకపోవుట అనెడి కృపయు 
ఆశ్రయించు వాని కార్యమును సఫలము చేయుటకు ఆవశ్యకములు. కావున, 
ఆశ్రయింపబడు భగవానునివద్ద అవి తప్పక ఉండవలెను. ఈ శ్లోకములో “సర్వజ్ఞ” 
అని జ్ఞానము, “శక్త!” అని శక్తియు, “సర్వశేషిన్‌!” అని ప్రాప్తియు, “కృపాజలనిధే!” 
అని కృపయు నిర్దేశింపబడినవి. ప్రార్థించినవారికి అన్యవిషయములతో పాటు తననుకూడ 
అనుగ్రహించు జొదార్యమును కలవాడు అను అర్థమిచ్చు “ఆశ్రితపారిజాత!” అను 
పదము నిర్హనుని జొదార్యము నిప్పయోజకము. కావున, కోరిన అన్ని సంపదలను 
పూర్తిగా ఇవ్వగల్లిన పూర్తిని తెలుపుచున్నది. 

ఇట్లు “శ్రీమన్‌!” అనుటచే దయమంత్రములోని శ్రీమచ్చబ్దార్థమును, మిగిలిన 
పలు సంబోధనలచే నారాయణశబ్బార్థ మగు రెండు విధములైన గుణములను, “చరణా 
శరణం ప్రపద్యే” అను పదములు యథాతథముగా అనువదింపబడుటను 
దర్శించువారికి ఈ శ్లోకము ద్వయము పూర్వఖండముయొక్క వివరణము అనుట 
ప్రస్సుటమగును. 

ఇక, ఇందలి “కృతసర్వలోక!” అనెడి సంబోధనకు శరణాగతిని చేయు ఈ 
ప్రకరణములో ఏమి ప్రసక్తి? అని అడుగనక్కణలేదు. “కృపాజలనిధే!” అనుదానికి 
తరువాతి గల ఈ సంబోధన-కేవల కృపచే నా నంటివారితో పాటు, సర్వలోకములను 
నృష్టించిన నీవు శరణాగతిని చేయు దానుని కార్యమును కూడ 
(నిత్యసేవను-అనగా-ఇచట నిత్యసేవను, పిమ్మట పరమపదములో సదా దర్శనమును) 
కేవల కృపతో నేణవేర్పవలెను అను ప్రార్థనకు సూచకము. కావున, దీనికి ఇచట 
మిక్కిలి సంబంధము కలదని చెప్పుట తగును. 

మజీయు, “శ్రీమన్‌! కృసాజలనిధే! కృతసర్వలోక[ అను ప్రయోగమును 
మాత్రము ప్రత్యేకముగా గమనించినచో, లక్ష్మీదేవిచే వర్ణిల్లజేయ బడిన కృపకు సము ద్రుడై, 
ఆ పిరాట్టియొక్క (క్రీడార్ణము భగవానుడు సర్వలోకములను సృష్టించునను అర్థము 


శ్రీరంగేశ్వరదేవి! తే విహృతయే సంకల్పమానః ప్రియః (శ్రీగుణ-19) (శ్రీ రంగనాయకీ! 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 89 


నీ భర్త నీ విలాసము కొజకే సంకల్పించి, భూలోకభువర్గోకసు వర్గోకాదులను అన్నిటిని 
కల్గిన అండములను సృష్టించెను) అని భట్టర్‌ పల్కుట ఇచట స్మరణీయము. 
3. _ ఆనూపురార్పితసుజాతసుగంధిపుప్పు - 

సౌరభ్యసౌరభకరౌ సమసన్నివేశౌ | 

సౌమ్యా సదా-నుభవనే-పి నవానుభావ్యౌ 

శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 
శ్రీవేంకటేశ=శ్రీవేంకటేశ్వరా!, ఆనూపుర+అర్పిత=పాదనూపురములవరకు 
అర్సింపబడిన, సుజాతసుగంధిపుష్పసారభ్య=మం చిజాతికి చెందినవి అగుటచే 
సుగంధమునుకల పుష్పముల పరిమళమునకును, సౌరభకరౌ=పరిమళమును 
కల్షించునవి, నవునన్నివేశా = ఒక దానితో వేటొకటి తగియున్నవి, 
సామ్యూ=వంంగళకరమై నవి, నదా+అనుభావ్యా = నిత్యనూతనములుగా 
అనుభనింపతగినవియును అగు, చరణౌ=(నీ)ి చరణములను, శరణం 
ప్రపద్యే=రక్షకముగా పొందుచున్నాను. 

వేంకటేశ్వరా! మంగళకరములై, ఒకదానికి వేశాకటి పొందికగా తగియున్న 
అందమును కల్లినవియె, దృష్టిని మరల్పకుండ సేవించుచున్నను తృప్తిని కల్లింపకుండ, 
ఇంకను సేవింపవలెనని తోచునవి, సమర్పించిన పిదపనే ఇవి మంచిజాతికి చెందిన 
పుష్పములు అను సుగంధమును వెదజల్లుచున్నవి అని తోచునట్టి పుష్పములచే, ఇక 
చాలునని తోచకుండ నూపురములుకూడ కనపడకుండ మజుగుపడునట్టు అర్భన 
చేయబడిన నీ శ్రీపాదములను శరణు పొందుచున్నాను. 

(సుజాతసుగంధిపుష్ప సారభ్య సౌరభకరౌ)-సుగంధమును వీచు మంచి జాతి 
పుష్పముల సుగంధమునకుకూడ వేంకటేశ్వరుని శ్రీపాదములు సుగంధమును కల్గించుట 
అనగా - “సర్వగంధః” (ఛాందో-3-25) (అన్ని విధములైన సుగంధములను కలవాడు) 
అని చెప్పబడువాని శ్రీపాదములగుటచే, పరిమితి కల్గినవి, నాశనమును కల్గినవియు 
అగు ప్రాకృతపుష్పముల సుగంధమునకు, అంతులేనిది, అనశ్వరమైనదియు అగు 
తన వివిధములైన అప్రాకృతసుగంధములను కల్గియుండు స్వభావమును కల్గించుటయే. 
(సదానుభావ్యే -పి నవానుభావ్యా) “ఎప్పాళుదుమ్‌ నాళ్‌ తిజ్లల్‌ ఆణ్తూళియూళితాణుమ్‌ 
అప్పాళుదైక్క స్పాళుదు ఎన్నారావముదమే” (తిరువాయ్‌-2-5-4) (దినాలు, మాసాలు, 
ఏండ్లు, కల్పాలు కల్పాల తరబడిగా ఎప్పటికప్పుడు అతృస్తావుృుతమై ఉండే వాడా!) 
అనునట్లు ఎంతకాలము అనుభవించినను అనుభవించిన పూర్వ శ్రీపాదములుగా 
తోపకుండ, నూతనములుగా భాసించుటకు కారణమైన, అ ప్రాకృతమైన అందమును 
కల్గియున్న శ్రీపాదములని అర్ధము. “క్షణే క్షణే య న్నవతా ముపైతి తదేవ రూపం 


90 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


రమణీయతాయా?” (మాఘ-64-17) (ఏ వస్తువు ప్రతిక్షణము నూతనత్వమును పొందు 
చున్నదో అదియే నిజమైన అందము యొక్క రూపము) అను సూక్తి ఇచట 
స్మరింపతగినది. 

ఇట్టి వస్తువు సంస్కృ తజ్ఞాలు “ఆసేచనమ్‌” అను పదముతో న్యవహరింతురు. 
“తత్‌ ఆసేచనకమ్‌ తృస్తేః నాస్తి అంతః యస్య దర్భనాతొ' అని అమురకోశవచనము. 
(ఏ వస్తువును చూచుచున్నపుడు చూడవలెనను ఆశ తీరదో, (చూచినది చాలునని 
తలపు కలుగదో), ఆ అందమైన వస్తువు ఆ సేచనకమనబడును) గమనింపనగును. 
తృప్తి అనగా ఆశ, 


4. _ సద్యోనికాసిసముదిత్వరసాం ద్రరాగ - 
సౌరభ్యనిర్భరస రోరుహసామ్యవార్తామ్‌ | 
సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ 
శ్రీవేంకటేశ ! చరణౌ శరణం ప్రపద్యే ॥ 


శ్రీవేంకటేశ= శ్రీ వేంకటేశ్వరా!, సద్యః వికాసిసముదిత్వర=అవుడే వికసించుటకు 
ఆరంభించి, ఇంకను వికసించు స్వభావమును కల్లినవియె, సాంద్రరాగ=మి క్కిలి 
ఎజ్జనివియై, సౌరభ్య నిర్భర సరోరుహ=సువాసన నిబిడముగా (నిండుగా) నున్న 
తామరపూలతో, సామ్యవార్తామ్‌ అపి=(ఆ శ్రీపాదములు) సాటియెనవి అను చెప్తుటను 
కూడ, సమ్యక్షు సాహసపదేషు = గొప్ప మొరటుతనమునకు లక్ష్యము అగు కార్యములలో 
(ఒకటిగా), విలఖయంతౌ వ్రాయునట్లు చేయగల, చరణా=(నీ) శ్రీపాదములను, శరణం 
ప్రపద్యే=శరణు పొందు చున్నాను. 


శ్రీవేంకటేశ్వరా!, బాగుగా ఎజ్జనివియె, వికసించుచు, గుత్తిలోనే ఉండి సువాసనను 
నిండుగాకల తామరపూలతో ఈ శ్రీపాదములు సోలినవిగా నున్నవా? అని 
సందేహపూర్వకముగా పల్కినను, ఆ మాటకూడ గొప్ప మొరటుతనములలో 
ప్రధానమైనది అని చెప్పదగినట్టున్న, ఎజ్జని, సువాసనను వెదజల్టుచు, వికసించిన నీ 
శ్రీపాదములను శరణు వేడుచున్నాను. 

ఇందు “సముదిత్వర” శబ్దము “సమ్‌, ఉత్‌” అను రెండు ఉపసర్గలతో కూడిన 
“ఇణ్‌-గతౌ” అను ధాతువునకు స్వభావార్థమున “క్వరచ్‌' ప్రత్యయము చేరగా, 
నిష్పన్నమైనరూపము. ఇది సరోరుహ పదమునకు విశేషణము. దీనిని “సమ్‌-ఉత్‌-ఇత్వర” 
అని, “సమ్‌, ఉదిత్వర” అని, “సముదిత్వర” అని గ్రహించి, అందము, సౌకుమార్యము, 
సౌగంధ్యము మొదలగునవి బాగుగా వర్ణిల్లి, ఇంకను మరింతగా వృద్ది చెందు 
స్వభానమునుకల తామరపూలు అని, బాగుగా ఉదయించు (వృద్ధి చెందు) స్వభానమును 
కల తామరపూలు అని, సముదాయముగా (రెండు శ్రీపాదములకును ఉపమానముగా 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 91 


చెప్పునట్టి రెండును ఒకటిగా చేరి) నుండుటయే స్వభావముగాకల శ్రీపాదములని 
క్రమముగా అర్థమును చెప్పుట తగును. 


ఇందు శ్రీవేంకటేశ్వరుని శ్రీపాదములకు ఉపమానముగా చెప్పుటకు 
తామరపూవులను శిక్షించుచున్నారు. అపుడే వికసించుననిగా అవి ఉండవలెను; రెండును 
ఒకటిగా చేరియుండవలెను; మిక్కిలి ఎజ్బ్జనివియె యుండవలెను; సుగంధమును 
నిండుగా కల్షియుండవలెను-అని వానిని ఇంతటి అరుదైన అంశములను 
కల్గియుండవలెనని పల్కి, వానిని శ్రీపాదములకు ఉపమానముగా పలుకవచ్చునా? 
అని ఆలోచించినచో, అట్టు కూడ పలుకరాదు. ఆ విధముగా ఒక వేళ పల్కినచో, 
అది సాహసవచనము (ఆలోచింపకుండ మొరటుతనముతో పల్కు మాట) అని 
భగవానుని శ్రీపాదములను మనము సేవించి మాత్రముననే మనకు శిలాశాసనమువలె 
నిశ్చయము కల్లును అనుటను “సమ్యక్షు సాహసపదేషు విలేఖయంతౌ” అను 
ప్రయోగముద్వారా తెలిపిరి. “కట్టురై క్కిల్‌ తామరై నిన్‌ కణ్‌సాదమ్‌కై యొవ్వా” 
(తిరువాయ్‌-3-1-2) (వివరించి పల్కితే తామరపూవు నీ నేత్రాలకు, శ్రీచరణాలకు, 
కరాలకు సాటిరాదు) అను నమ్మాళ్యార్ల శ్రీసూక్తిని ఇచట స్మరింపనగును. 


5. రేఖామయధ్వజసుధాకలశాతప త్ర- 

వడజ్రాంకుశాంబురుహకల్పకశంఖచ కైః | 

భవ్యై రలంకృతతలౌ పరతత్వచి హై: 

శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 
శ్రీవేంకటేశ= శ్రీ వేంకటేశ్వరా!, రేఖామయ=రేఖలరూపములోని, ధ్వజసుధాకలశ+ఆతపత్ర 
వజ+అంకుశ+అంబురుహకల్పకశంఖ చ కైః=ధ్వ జము, అమృ తకలశము, గొడుగు, 
వజ్రాయుధము, అంకుశము, పద్మము, కల్పవృక్షము, శంఖము, చక్రము-అనెడి, భవ్వైః 
మంగళకరములగు, పరతత్త్వ చిహ్నైః=ఐపరతతత్వమునకు ఉండతగిన లక్షణములతో, 
అలంకృతతలౌ=అలంకరింపబడిన క్రింది భాగమునుకల, చరణాౌ=(నీ) శ్రీపాదములను, 
శరణం ప్రపద్యే=రక్షకముగా ఆశ్రయించుచున్నాను. 

శ్రీవేంకటేశ్వరా! నీ అరికాళ్ళలో శంఖచ(క్రసద్మాదుల ఆకారములు 
రేఖారూసముననుండుటచే నీవే పరతత్త్వమని నిశ్చయించి, నీ శ్రీపాదములను శరణు 
పొందుచున్నాము. 


సెరియాళ్య్వార్‌ “ఒరు కాలిల్‌ శబ్లు ఒరు కాలిల్‌ శక్కరమ్‌ ఉళ్ళడి పొజిత్తమైన్ల 
ఇరు కాలుజ్కొల్లు అజ్గబ్లెళుదినాజ్సోల్‌ ఇలచ్చినై ప్పడనడన్దు” (పెరియా-1-7-6) 
(ఒక పాదంలో శంఖం, ఇంకొకపాదంళో చక్రంయొక్క చిహ్నాలను కల రెండు పాదాలను 
మోపి ఆయాచోట్ల తూలికతో రాసినట్టుగా గుర్తులు పడేటట్టు నడచి) అనియు, 


92 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


ఆళవన్నార్‌ “కదా మనవి (31) అను శ్లోకముతో “తివికవూ! 
శంఖచక్రకల్పకధృ జారవిందఅంకుశ నజ్రలాంఛనములను కల నీ పాదపద్మయుగము 
దాసుని శిరస్సును ఎపుడు అలంకరింప గలదో కదా! అనియు పల్కిన రీతిలోనే 
అజ్జన్‌కూడ వేంకటేశ్వరుని శ్రీపాదములు ధ్వజసుధాకలశాది సల్లక్షణములతో కూడి 
వెలుగుచున్నవి - అని ఈ శ్లోకమున తెలుపు చున్నారు. ఇవి అన్నియు పరమాత్మకు 
తగిన లక్షణములు. కావున, పరమాత్మ అగు శ్రీమన్నారాయణుడే తిరునులలో 
వేంకటేశ్వరుడుగా దర్శన మిచ్చుచున్నాడని చెప్పబడి నట్టయినది. “మాయావీ 
పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్‌, స్వామిపుష్కరిణీతీరే రమయా సహ మోదతే” 
(శేషధర్మమ్‌-వేంక.నూ-48-13) (ఆశ్చర్యకరమగు శక్తిని గల శ్రీమన్నారాయణుడు 
గొప్ప ఆనందమును కల్గించు, ఉన్నతమగు పరమపదమును విడచి, (మనము 
ఉజ్జీవించుటకు తిరువులలో) స్వామిషుష్కరిణీ తీరమున లక్ష్మితో కూడి 
ఆనందించుచున్నాడు) అనెడి పురాణశ్లోక మిచట అనుసంధేయము. 


6. _ తామోదరద్యుతిపరాజితపద్మరాగౌా 

బాహై ర్మహోభి రభిభూతమహేంద్రనీలౌ । 

ఉద్యన్నఖాంశుభి రుదస్తశశాంకభాసా 

శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 
శ్రీవేంకటేశ=శ్రీ వేంకటేశ్వరా!, తామ+ఉదరద్యుతిపరాజిత=ఎజ్జని, లోపల భాగములోని 
కాంతితో జయింపబడిన, పద్మరాగౌ=పద్మరాగమణులను కల్లినవి, బాహ్బైః మహోభిః 
= బయట గల కాంతులచే, అభిభూతవుహేంద్ర నీలౌా-జయింపబడిన 
ఇంద్రనీలమణులను కల్లినవి, ఉద్యత్‌ నఖ+అంశుభిః=పైకి ప్రసరించు నఖముల 
కిరణములచే, ఉదస్తశశ +అంకభాసౌ=తిరస్కరింపబడిన చంద్రకాంతులను కల్గినవియు 
అగు, చరణౌ=(నీ) చరణములను, శరణం ప్రపద్యే=శరణు పొందుచున్నాను. 


శ్రీవేంకటేశ్వరా! నీ అరికాళ్ళలోని ఎజ్జని కాంతిలచే పద్మరాగరత్నములు, బయటి 
నల్లని కాంతులచే ఇంద్రనీలమణులు, నఖముల తెల్లని కాంతులచే చంద్రుడును 
జయింసబడి పరుగెత్తగా, నేను మాత్రము పోకుండ నిలచి, నీ పాదములను ఆశ్రయించు 
చున్నాను. 

ఈ శ్లోకములో “ఉద్యన్నఖాంశుభిః ఉదస్తశశాంకభాసా” అనుటకు తగినట్లు 
“సౌందర్యాసారామృతసింధు వీచి శ్రేణీషు పాదాంగుళినామికాసు, న్యక్కృత్య చంద్ర శ్రియ 
మాత్మకాంత్యా నఖావళీ శుంభతి సుందరస్య” అనెడి సుందబాహుస్తన శ్లోకము (67) 
అనుసంధేయము. తిరుమాలిరుమ్‌శోలైలోని సుందరబాహుస్వామి దివ్యదేహశోభ అనెడి 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 93 


అమృతసము ద్రములోని కెజటముల వరుసలా! అని ఉత్ర్రేక్షించునట్లు ఉన్న-ఆ స్వామి 
శ్రీపాదముల వ్రేళ్ళలోని నఖముల వరుసలు తమ కాంతులతో చంద్రుని కాంతిని 
జయించి వెల్గుచున్నవి-అని ఆ శ్లోకభానము. ఎల్లప్పుడు వృద్ది చెందుచు, 
తరుగుచూనుండి, పూర్ణుడై యున్న పౌర్లమినాడుకూడ కళంకముతో ఇంచుమించుగా 
సగభాగము కాంతి తగ్గియున్న చంద్రుని ప్రాకృతమైన కాంతికంటె, వృద్ధిచెందుట, 
ఏనాడు తరుగుట లేక కళంకరహితమైనది, సదా పూర్ణమైనది అగు భగవానుని 
శ్రీపాదనఖముల అప్రాకృతమైన కాంతి చాలా గొప్పది-అని భావము. 
7. సప్రేమభీతికమలాకరపల్లవాభ్యాం 

సంవాహనే-పి సపది క్షమ మాదధానా । 

కాంతా నవాజ్మనసగోచరసాకుమార్యా 

శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


శ్రీవేంకటేశ= శ్రీ వేంకటేశ్వరా!, సప్రేమభీతి=ఆశతో, భయముతో, కమ లాకరపల్లవాభ్యాం= 
లక్ష్మీదేవి చిగురువంటి రెండు కరములతో, సంవాహనే అపి=మెల్లగా పట్టుకొని 
ఒత్తవలెనని తాకినంతలోనే, సపది=వెంటనే, క్రమం=శ్రమను, ఆదధానౌ=పొందినవి, 
కాంతౌ= అందమైనవి, అవాజ్మనసగోచరసౌకుమార్యౌ=వాక్కుకు, మనస్సునకును 
అందని నూర్దవమును కల్లినవి అగు, చరణా=(నీ) శ్రీపాదములను, శరణం 
ప్రపద్యే=రక్షకముగా పొందు చున్నాను. 


శ్రీవేంకటేశ్వరా! లోకములను కొలచి, లంకలో నడచి అలసి సొలసిన నీ 
శ్రీపాదములను పుష్పములో అవతరించిన నీ దేవేరి అగు లక్ష్మీదేవి తన చిగుళ్ళవంటి 
చేతులతో పట్టుకొనవలెనను ఆశను, పట్టుకొన్నచో ఎక్కడ వాడిపోవునో! ఏమో! అను 
భయమును మాజి మాటి కలుగగా, ఒకసారి పట్టుకొనుట, వెంటనే విడచుట వంటి 
స్థితిని పొంది, “ఏమి ఈ పాదముల సౌకుమార్యము!” అని వాక్కుతో వర్గించుటకు, 
మనస్సుతో తలచుటకును సాధ్యముగానట్టి సాకుమార్యమును కల నీ శ్రీపాదములను 
(నేను శరణు పొందినచో వాడిపోవు అను నిశ్చయముతో) శరణు పొందుచున్నాను. 


భగవానుని శ్రీపాదములను సంవాహనము చేయవలెనను ఆశ, స్పృశించినచో 
వాడిపోవునోమో! అను భయము లక్ష్మీదేవికి స్వరూప ప్రయుక్తముగను, గుణ ప్రయుక్తము 
గను కల్లుచున్నవి. స్వరూప మనగా-భగవానుకు తాను పత్నియైయుండు సహజమైన 
స్థితి. గుణమనగా-భగవానుని శ్రీపాదములందున్న నిరతిశయసౌకుమార్యము. నాయకుని 
పాదములను సంవాహనమును చేయవలెనను ఆశ, పట్టుకొన్నచో కందిపోవునేమోనను 
భయమును అతనికి నాయకిగానున్న పిరాట్టి స్వరూపము కారణముగా కల్లునని. మిక్కిలి 
మృదువైన పాదములను సంవాహనము చేయవలెనను ఆశయు, తాను అట్లు సంవాహనము 


94 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


చేసినచో వానికి శ్రమ కల్లునేమో అను భయమును లక్ష్మీదేవికి ఆ శ్రీపాదములందున్న 
సౌకుమార్యము అను గుణము కారణముగా కల్లుచున్నవని గ్రహింపనగును. 


ఇట్టు ఆశు భయము మాటి మాజి కలుగగా, చివరకు ఆశ భయమును 
జయింపగా, లక్ష్మీదేవి స్వామి శ్రీపాదములను పట్టుకొనుటచే అవి కందిపోయినవి 
అనుటను అణ్జన్‌ “సపది క్షమ మాదధానౌ” అను ప్రయోగముద్వారా తెలుపుచున్నారు. 
లక్ష్మీదేవి కరసాకుమార్యముకంటె, స్వామి పాదముల సౌకుమార్యము అధికము 
అనునదియే ఇచటి కవి తాత్సర్యము. 

ఇందులకు మాటుగా భట్టర్‌ అనుగ్రహించిన విషమున ఇక గమనించెదము. 
“యద్బృందాననపండితమ్‌” అని పప్రారంభమగు శ్రీరంగరాజస్తవ - పూర్వశతక 
శ్లోకము(124)లో శ్రీరంగనాథుని శ్రీపాదములకు “లక్ష్మీకరసాఖ్య సాక్షి” అనెడి ఒక 
విశేషణము కలదు. శ్రీరంగనాథుని శ్రీపాదయుగ్మము లక్ష్మీదేవి శ్రీ హస్తముల స్పర్భవలన 
సుఖమును అనుభవించుచున్నవని ఈ సూక్తి భావము. ఇది “లక్ష్మ్యాః కరస్పర్శ్భజాత 
సుఖస్య సాక్షీ, అనుభవితా, పాదసంవాహనకాలే ఇతి భావః” (లక్ష్మిదేవి యొక్క 
కరస్పర్శవల్ల కల్గిన సుఖానికి సాక్షి - అనుభోక్త - శ్రీచరణాల సంవాహన సమయంలో 
- అనిభావం) అనెడి సంస్కృత వ్యాఖ్యానము వలన స్పష్టమగును. లక్ష్మీదేవియొక్క 
శ్రీహస్తములు తమను తాకుటను ముందు భగవానుని శ్రీపాదములు వాడి బాధపడినవి 
అని, అవి తాకిన పిమ్మట, సుఖమును పొందినవి అనియు దీని అర్హము. భగవానుని 
శ్రీపాదములకంటె లక్ష్మీదేవి శ్రీహస్తములు మిక్కిలి సుకుమారములనుట ఇచట కవి 
తాత్సర్యము. 

ఇట్టు కొన్నిచోట్ల భగవానుని గొప్పతనమును తెలుపుట, మటీకొన్ని 
సందర్భములలో లక్ష్మీదేవి బౌన్నత్యమును పల్కుటయును అనుభవరసికులకు ఒక 
అద్వితీయమైన విందు అగును. అది అట్టుండనిండు. 


భగవానుడు శ్రీ విష్ణుసహస్రనామ స్తోత్రములో “పుష్పహాసః” అను నామముతో 
కీర్తింపబడుచున్నాడు. పుష్పముయొక్క హాసమువంటి హాసమును (శోభను) కలవాడని 
దీని అర్థము. హాసమనగా - వికాసము. వికసించు కాలములో చూచువారి మనస్సులో 
ఆనందమును కల్గించు పుస్ప్తముయొక్క సౌకుమార్యము. 


ఇట్టి సాకుమార్యము భగవానుని తిరుమేని అంతయు వ్యాపించియుండుననుట 
“రంగభర్తు రపి లోచనచర్చాం సాహసావళిషు లేఖయమానమ్‌, పుష్పహాస ఇతి నాను 
దుహానం సౌకుమార్య మతివాజ్మనసం నః (శ్రీరంగ పూ.శ-88) అనుచు భట్టర్‌ 
అను[గ్రహించుటనుబట్టి తెలియుచున్నది. సేవించు వారి కన్నులు నిశితముగా 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 95 


చూచినచో, అదికూడ మొణుటు పనులలో ఒకటిగా శిలాక్షరముగా లిఖింపబడునట్లు 
చేయునది, తిరునామమునకు కారణమైనది అగు “పుష్పహాసః” అను తిరునామమును 
కల్గించు శ్రీరంగనాథుని తిరుమేని సాకుమార్యము మన వాక్కుకు, మనస్సునకును 
అందనిది- అని ఈ శ్లోకభావము. 


ఇట్టు దివ్యదేహమంతయు వ్యాసించియున్నట్టు భట్టర్‌ అనుగ్రహించిన 
సాకుమార్యమును-ప్రతివాదిభయంకరం అణ్జన్‌ “సప్రేమభీత” అను ఈ శ్లోకములో 
శ్రీపాదములలోనున్నట్టు పల్కిరి. 


“వడివిళైయిల్లా మలర్‌మకళ్‌ మట్ర నిలమకళ్‌ పిడిక్కుమ్‌ మెల్లడియె” (రూపంలో 
సాటిలేని లక్ష్మీదేవి, మజీయు భూదేవి సంవాహనం చేసే మృదువైన శ్రీచరణాలు) 
(తిరువాయ్‌-9-2-10) అను నమ్మాళ్వార్ల శ్రీసూక్తియు, “అవర్‌కళుమ్‌ తిరువడికళై 
ప్పిడిక్క ప్పుక్కాల్‌ పూ తొడువారైస్సోలే కన్దుకిన్దదో! ఎన్టు కూశి తొడనేణ్లుమ్స డియాయ్‌ ట్రు 
సౌకుమార్య మిరుప్పదు” (వారు కూడా శ్రీపాదాలను తాకబోతే పూవులను తాకేవారి 
వలె - కందిపోతాయేమో! - అని సంశయించి స్పృశించవలసినట్టుగా పాదాల 
సౌకుమార్యం ఉంటుంది) అను అచటి ఆచార్యుల వ్యాఖ్యాన సూక్తియును ఇందులకు 
మూలముగా భావింపనగును. 


8. _ లక్ష్మీమహీతదనురూపనిజానుభావ - 
నీళాదిది వ్యమహిషీకరపల్లవానామ్‌ । 
ఆరుణ్యసంక్రమణతః కిల సాంద్రరాగౌా 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


శ్రీవేంకటేశ=శ్రీవేంకటేశ్వరా!, లక్ష్మీ మహీతద నురూపనిజ+అను భావ నీళా+ఆది=లక్ష్మీదేవి, 
భూదేవి, వారిరువురను పోలిన, మాణని మహిమనుకల నీళాదేవి మొదలగు, దివ్యమహిషీ 
= గొప్ప దేవేరులయొక్క, కరపల్లవానామ్‌=చిగుళ్ళవంటి చేతులయొక్క, ఆరుణ్య 
సంక్రమణతః కిల=ఎల్జని రంగుయొక్క సంక్రమణముచే (సోకుటచే), కాబోలు, 
సాంద్రరాగౌ=మిక్కిలి దట్టమైన ఎజ్జని రంగును పొందిన, చరణా=(నీ) చరణములను, 
శరణం ప్రపద్యే=శరణు పొందుచున్నాను. 


శ్రీవేంకటేశ్వరా! సహజముగా కొంచెము ఎజ్జగానున్న నీ శ్రీపాదములు మిక్కిలి 
ఎజ్జనివై తోచుటకు, శ్రీదేవి, భూదేవి,నీళాదేవి మొదలగు నీ పత్నులు తమ చిగుళ్ళ 
వంటి చేతులతో సంవాహనము చేయునపుడు, ఆ చేతులనుండి ఎట్జని కాంతులు 
ప్రసరించుట కారణమైయుండవచ్చునని ఉత్రేక్షించునట్లు ఉన్న నీ శ్రీపాదములను 
శరణుపొందుచున్నాను. 


96 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


ఈ ళ్లోకార్లమునకు అనుగుణముగా “వందారుబ్బృందారకమౌళిమాలా 
యుంజానచేతఃకమలాకరేభ్యః, సం క్రాంత రాగా వివ పాదపద్మా శ్రీరంగభర్తుః మనవై 
నవై చ” (శ్రీరంగపూర్వ-123) అనెడి భట్టర్‌ శ్రీసూక్తిని అనుసంధింపనగును. తనను 
నమస్కరించునపుడు దేవతల (ఎట్జని రంగునుకల మణులచే పొదగబడిన) కిరీట 
సమూహములు, తనను ధ్యానించునపుడు యోగుల రాగముతో (ఎజ్జని రంగుతో) 
కూడిన మనస్సులు, తనను సంవాహనము చేయునపుడు దేవేరి అగు లక్ష్మీదేవియొక్క 
శ్రీహస్తములు అను వీనినుండి రాగము సంక్రమించినదా! ఏమి! తలచునట్లున్న 
శ్రీరంగనాథుని శ్రీపాదపద్మములను దాసుడనగు నేను ధ్యానింతును; స్తుతింతును 
కూడ- అనునది ఈ శ్లోకార్థము. భగవానుని శ్రీపాదములు సహజముగానే ఎటజ్జనివి 
అయినను, కవుల వైఖరికి తగినట్టు ఇట్లు హేతూత్రేక్ష చేయబడినది. 


9. _ నిత్యానమద్విధిశివాదికిరీటకోటి - 
ప్రత్యుప్తదీప్త్రనవరత్సమహఃప్రరోహైః | 
నీరాజనావిధి ముదార ముపాదదానౌ 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


శ్రీవేంకటేశ=శ్రీవేంకటేశ్వరా!, నిత్య+అనవద్యవిధి శివ +ఆది=ఎల్లప్వుడును 
నమస్కరించునట్టి బ్రహ్మ, శివుడు మొదలగువారియొక్క, కిరీటకోటి=కిరీటముల 
అ(గ్రములలో, (వత్యువ్వ =పాదగబడిన, దీప్త=(వకాశించునట్టి, 
నవరత్నజ=తొమ్మిదిరత్నములను కల్గిన, మహఃప్రరో హైఃఐమొల“లనంటి కాంతులతో, 
ఉదారం=గొప్పదైన, నీరాజనావిధిం=హారతిని పట్టుటను, ఉపాదదానౌ=స్వీకరించునట్టి, 
, చరణౌజ=(నీ) చరణములను, శరణం ప్రపద్యే =రక్షకముగా ఆశయింతును. 


శ్రీవేంకటేశ్వరా! బ్రహ్మాదిదేవతలు నిన్ను తను శిరస్సులతో నమస్కరించునపుడు 
వారి కిరీటాగ్రములలో పొదగబడిన నవరత్నముల కాంతులు ప్రసరించుటచే,వానిని 
తనకు కర్ఫూరహారతిగా స్వీకరించుచున్నవా! అనునట్టున్న నీ శ్రీపాదములను శరణు 
పొందుచున్నాను. 

ఈ శ్లోకార్లమునకు అనుగుణముగా “మనుకులమహీపాలవ్యానమ్రమౌళి 
పరంపరానుణిమకరికారో చిర్నీరాజితాం ఘిసరోరుహః” (శ్రీరంగరాజ-ఉత్త-77) అని 
భట్టర్‌ అనుగ్రహించుటను స్మరింపనగును. మనుకులములో జన్మించిన ప్రభువుల 
నమస్కరించిన (శిరస్సులలో నున్న) కిరీటముల వరుసలలో, ఆడుచేపల ఆకారమున 
పొదగబడిన మణుల కాంతులచే హారతి ఇవ్వబడిన శ్రీపాదములను కలవాడు 
శ్రీరంగనాథుడు-అనునది ఈ శ్లోకార్థము. 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 97 


10. విష్ణోః పదే పరమ ఇత్యుదిత ప్రశంసా 

యో మధ్వ ఉత్స ఇతి భోగ్యతయా-ప్యుపాత్తౌ | 

భూయ స్తథేతి తవ పాణితల ప్రదిస్టా 

శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే 
శ్రీవేంకటేశ=శ్రీవేంకటేశ్వరా!, యౌ=ఏ శ్రీపాదములు, “విష్ణోః పరమే పదే” ఇతి 
“శ్రీమహావిష్ణువుయొక్క గొప్ప శ్రీపాదములందు” అని, ఉదితప్రశంసౌ=గొప్పవిగా 
(వేదముచే) చెప్పబడిన కీర్తిని కల్లినవి, మధ్వ ఉత్స ఇతి=ఏవి తేనెను స్రవించుచోటో 
అని, భోగ్యతయా అసి=అనుభవింపతగినవిగా, ఉపాత్తా=(వేదముచే) చెప్పబడినవో, 
భూయః తిరిగి, తథా ఇతి=ఇవి అట్టివే అని (ఇపుడు), తవ=నీ, పాణితల ప్రదిష్టా=(కుడి) 
చేతితో చూపబడినవో, తౌ చరణా=ఆ (నీ) శ్రీపాదములను, శరణం ప్రపద్యే=శరణు 
పొందుచున్నాను. 


శ్రీవేంకటేశ్వరా! నీ కుడిచేయి, “వేనిని విష్ణువు యొక్క శ్రీపాదములు మిక్కిలి 
గొప్పవి అని, తేనెను స్రవించుటచే అది అందణిచే అనుభవిపతగినవి అని వేదము 
క్రీర్తించుచున్నదో, అవియే ఇవి” అని ఎత్తి చూపునట్లున్న నీ శ్రీపాదములను, శరణు 
చెందుచున్నాను. 

“విష్ణోః పదే పరమే మధ్వ ఉత్సవొ (విష్ణుసూక్త-5) (గొప్పదైన, మధువును 
స్రవించే విష్ణువు చరణాలలో) అనెడి శ్రుత్యర్థ మిచట అనుసంధింపబడినదనుటను 
శ్లోకములోని పదములనుబట్టియే సులభముగా గ్రహింపవచ్చును. విష్ణువుయొక్క గొప్ప 
శ్రీపాదములనుండి నుభునవావాము ప్రవపాంచున్నదని దీని అర్థము. 
తామరపూవునుండి తేనె స్రవించునట్లే, స్వామి శ్రీపాదముల నుండియు తేనె 
ప్రవించును-అని భావము. 


“నా పాదములు మిక్కిలి గొప్పవి అని, మధువును స్రవించుటచే మిక్కిలి 
భోగ్యములని వేదమువలన ఈనాటికిని వినుచున్న ఓ భక్తులారా! ఎపుడైనను మిరు 
వానిని దర్శింపవలదా! ఇదిగో వానిని చూపుచున్నాను చూడుడు” అనుచు 
వేదమయమగు పర్వతముపై వేంచేసియున్న వేదప్రతిపాద్యుడగు శ్రీవేంకటేశ్వరుడు 
వేదముచే పొగడబడుతన శ్రీపాదములను తన కుడిచేతితో చూపుచు, ముందు చెప్పిన 
శ్రుతి వాక్యమును సత్యము చేయుచున్నాడు-అని భానము. 

ఈ మధు ప్రవాహము శ్రీపాదముల కాంతిప్రవాహమే ననుటను కూరేశులు 
“శ్రేయః కిరంతు కిరణాః చరణారవిందనిష్యందమాననుకరందరసౌఘదేశ్యాః, తజ్ఞాః 
శ్రుతే ర్మధున ఉత్స ఇతి ప్రతీతాః” (అతిమానుష-2) అని పల్కుటను గమనింపనగును. 
శ్రీరంగనాథుని శ్రీపాదములనుండి ప్రవహించు మధు ప్రవాహమువంటివి, వేదములవలన 
తేనె ప్రవాహమని తెలిసికొనబడునవియును అగు ఆ శ్రీపాదములనుండి వెలువడు 


98 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


కిరణములు మనకు మంచిని విస్తరింపజేయుగాక- అనునది ఈ శ్లోకార్థము. ఆ 
శ్రీపాదముల నుండి ప్రవహించు మధుప్రవాహమే గంగ అయినది అని పెద్దలు 
చెపుటయును కలదు. 


11. పార్భాయ తత్పదృశసారథినా త్వయైవ 
యౌ దర్శితా స్వచరణా శరణం వ్రజేతి । 
భూయో-పి మహ్య మిహ తౌ కరదర్శితౌ తే 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


శ్రీవేంకటేశ= శ్రీ వేంకటేశ్వరా, పార్జాయ= అర్జునునకు, తత్‌ సదృ శసారథినా=అతనికి 
తగిన సారథియైన, త్వయా ఏన=(శ్రీకృష్ణుడవై అవతరించిన) నీచేతనే, శరణం వ్రజ 
ఇతి=(వీనిని) శరణముగా పొందుము అని, యౌ స్వచరణా=ఏ నీ శ్రీపాదములు, 
దర్శితౌ = చూపింప బడినవో, భూయః అపి=మరల కూడ, ఇహ=ఈ తిరుమలలో, 
మహ్యం=నాకు, త్వయా ఏవ =వేంకటేశ్వరుడవై అవతరించిన నీచేతనే, కరదర్శితౌ=కుడి 
చేతితో చూపింపబడినవో, తౌ=అట్టి, తవ చరణౌ=నీ శ్రీపాదములను, శరణం 
ప్రపద్యే=రక్షకముగా పొందు చున్నాను. 

శ్రీవేంకటేశ్వరా!, నీ శ్రీపాదములను పూర్వము అర్జునునకు “శరణు పొందుము” 
అని నీచే చూపబడినవో, వానినే ఈనాడు నాకు “శరణు పొందుము” అని 
చూపుచున్నావు. కావున, అర్జునుడు ఆశ్రయించి ఫలమును పొందినట్లే, నేను కూడ 
ఫలమును పొందుటకు అట్టి నీ శ్రీసాదములను శరణు పొందుచున్నాను. 


(తత్సదృశసారధినా) - అర్జునునకు తగిన సారథి. అర్జునుని పట్ల ప్రేమను 
కల సారధి. కర్షునిపట్ల స్నేహము లేని సారథియగు శల్యునివలెకాక, అర్జునునిపట్ల 
మిక్కిలి ప్రేమను కలవాడు శ్రీకృష్ణుడని తాత్పర్యము. “తాళ్‌న్స తనజయణ్మాకి 
తరణియిల్‌ మణిత్తిణ్‌తేర్‌ ఊర్‌న్హవన్‌” (పెరియాల్వార్‌ తిరు-1-9-4) (శరణాగతి 
చేసిన అర్జునుని కోసం భూమిపై అందమైన, దృఢమైన రథాన్ని నడపినవాడు) 
అనునపుడు “ఆకి” అనుటకు “పక్షపాతియాయ్‌” అని శ్రీమణవాళనుహామునులు 
అనుగ్రహించిన అర్థమే ఇచట అఖణ్జన్‌ “సదృశి అను పదముతో సూచించిరని 
చెప్పనగును. 

అర్జునుడు, శ్రీకృష్ణుడును నరనారాయణుల అనతారములుగా చెప్పబడుటచే 
శ్రీకృష్ణుడు అర్జునునకు తగిన సారథిగా చెప్పబడెననియు చెప్పవచ్చును. పూర్వము 
నరుడు శిష్యుడై క్రింద ఉండగా, నారాయణుడు ఆచార్యుడై ఉన్నతస్థానముననుండి 
తిరుమంత్రమును ఉపదేశించెను. ఇపుడు నరావతారమగు అర్జునుడు రథియె ఉన్నత 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 99 


స్థానమున నుండగా, నారాయణావతారమగు శ్రీకృష్ణుడు సారథియై క్రిందనిలచి, 
చరమశ్లోకమును ఉపదేశించెను అనెడి వ్యత్యాసము గమనింపతగినది. నరుడు 
నారాయణునకు తగిన శిష్యుడైనట్లే, శ్రీకృష్ణుడును అర్జునునకు తగిన సారథి అయ్యెనని 
భావము. 


శ్రీకృష్ణుడు పార్గుని ఉద్దేశించి “మా మేకం శరణం వ్రజ” (గీత-18-65) (నన్ను 
ఒక్కని మాత్రమే శరణు పొందుము) అనుచు తననే రక్షకముగా ఆశ్రయింపుమని 
విధించెనే కాని, తన శ్రీపాదములను ఆశ్రయింపుమని విధింపలేదు కదా! అందుచే 
ఈ శ్లోకములో తన శ్రీపాదములను రక్షకముగా ఆశ్రయించునట్టు చూపెననుట ఎట్టు 
పొసగును! అనినచో, పల్కెదము. 


ఈ చరమశ్లోకమనెడి విధియొక్క అనుష్టానమును తెలుపు దయమంత్రములో 
“ శ్రీమన్నారాయణచరణౌ శరణం ప్రపద్యే” అనుచు వేదపురుషుడు శ్రీపాదములనే 
రక్షకముగా ఆశయించినట్టుండుటచే తను, పరమవైదిక శిఖామణులగు 
నమ్మాల్వార్లును, తిరుమజ్లై ఆల్వార్డును క్రమముగా “తిరువేబ్లడత్తానే! ఉన్నడిక్కీళ్‌ 
అమర్‌న్లు పుకున్దేనే” (తిరువాయ్‌ 6-10-10) (శ్రీవేంకటేశా! నీ చరణాల చెంత చేరి 
నిలచాను) అని, “ఆలివణ్బ! నిన్నడియిణై అడైన్షేన్‌ అణిపాళిల్‌ తిరువరజ్గత్తమ్మానే” 
(సముద్రవర్షా! అందమైన శ్రీరంగంలో నివసించేస్వామీ! నీ చరణద్వయిని 
ఆశ్రయించాను) (పెరియ తిరు-5-8-1) అనుచు శ్రీపాదములనే తాము రక్షకముగా 
ఆశ్రయించినట్టు సాయించుట చేతను, శ్రీయామునులు “త్వత్సాదమూలం శరణం 
ప్రపద్యే” (స్తోతరత్న-22) (నీ పాదమూలాన్ని శరణువేడాను) అని, భగవద్రామానుజులు 
“శ్రీమన్నారాయణ త్వత్సాదమూలం శరణ మహం ప్రపద్యే” అనియు శ్రీపాదములనే 
శరణముగా ఆశ్రయించుటచేతను, ఇట్లు వేద, వైదికపురుషులు అనుష్టానమునకు 
తగినట్టు వేదవేద్యుడగు శ్రీకృష్ణుడు పల్కిన చరమశ్లోకమునందుకూడ “మామ్‌” 
అనుటకు “నన్ను” అను అర్థమును చెప్పనీలున్నను “నా పాదములను” అని తెలుపుట 
శ్రీకృష్ణుని ఉద్దేశ్యమైయుండవచ్చునని తలచియే ఇచట అణ్జన్‌ “యౌ దర్భితా స్వచరణా 
శరణం వ్రజేతి” అని శ్రీకృష్ణుడు తన శ్రీపాదములను ఆశ్రయించునట్టు చూపెనని 
పల్కిరి. విధివాక్యమైన చరమశ్లోకము, దాని అనుష్టాన వాక్యములును పోలియుండ 
నలయును కదా! 


శేషిపట్ట శేషభూతుడు చేరు చోటు (రేవు) శ్రీపాదములే అగుటచే, ఆ 
శ్రీపాదములనే రక్షకముగా ఆశ్రయించుట వేద, వైదిక పురుషుల అనుష్టానము కావున, 
నా పాదములను రక్షకముగా ఆశ్రయింపుమనుటకు సందేహించి, నన్ను ఆశ్రయింపుమని 
పల్కుట వేదవేద్యుడగు భగవానుని విధిగా అమరియుండుట మిక్కిలి తగినదియే. 


100 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


12. _మన్మూర్లి కాళియఫణే వికటాటవీషు 

శ్రీవేంకటా ద్రిశిఖరే శిరసి శ్రుతీనామ్‌ | 

చిత్తే-స్యనన్యమనసాం సమ మాహితౌ తౌ 

శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 
శ్రీవేంకటేశ=శ్రీవేంకటేశ్వరా!, మన్మూర్లి=నా తలయందు, కాళియఫణే=కాళియుని 
వడగ యుందా, వికట+అటవీము=కరి నములగం అడవులలో, 
శ్రీచేంకటా ద్రిశిఖరే= శ్రీ వేంకటాచల శిఖరముపై, శ్రుతీనాం శిరసి=వేదశిరస్సు అనబడు 
ఉపనిషత్తులలో, అనన్యమనసాం = నిన్నే తలచు మనస్సునుకలవారియొక్క, చిత్తే 
అపి=మనస్సులోకూడ, సమం=ఒకే విధముగా, ఆహితౌ=ఉంచబడిన, తే చరణా=నీ 
శ్రీపాదములను, శరణం ప్రపద్యే=రక్షకముగా పొందుచున్నాను. 


శ్రీవేంకటేశ్వరా! నిన్నే ధ్యానించు ఆళ్యార్లనంటి మహనీయుల మనస్సులో, వారు 
ఆదరించి కీర్తించు వేదాంతములలో, ఆ వేదము పొగడు శ్రీవేంకటాచల శిఖరములో, 
ఇట్టి గొప్పతనము ఏమియు లేని నా తలపై, క్రూరకాళియుని తలపై, భయంకరములగు 
అడవులలో, ఏ విధమైన వ్యత్యాసమును గణింపక నీవు ఉంచిన నీ శ్రీపాదములను 
నేను శరణు జొచ్చుచున్నాను. 

(నున్మూర్లి) చాల నీచుడనగు నా తలపై-అని భావము. పూర్వము వేంకటేశ 
స్తోతములో “అపరాధశతైః భరితమ్‌” (3) అని “అజ్ఞానినా మయా దోషా నశేషా 
న్విహితాన్‌” (11) అని తమను అజ్ఞానిగా, దానివలన ఏమియు మిగల్చకుండ అన్ని 
పాపములను నిండుగా కల్గినవానినిగా తమనుగూర్చి నైచ్యానుసంధానమును చేసిరికదా 
అణ్జన్‌! దానికి అనుగుణముగానే ఇచట “మన్నూర్షి” అనుచు మిక్కిలి నీచుడనగు 
నాయొక్క తలపైకూడ తన శ్రీపాదములను ఉంచితిని కదా! అవి విస్మయపడుచున్నారు. 


(కాళియఫణే) -“దుష్టకాళియ తిష్ట” అని ప్రసిద్ది పొంది, యమునానదికి చెందిన 
ఒక నుడుగును తన విషాగ్నితో దూషితము చేసి,అందు స్నానము చేయుటకు, అందలి 
నీటిని తాగుటకును వీలులేకుండునట్టు గోపాలురకు ఉపద్రవమును కల్లించిన 
దుష్టుడగు కాళియుని తలపై- “కాళియన్‌ పొయ్‌కై కలజ్ల్ఞ స్పాయ్‌న్టిట్టు అవన్‌ నీణ్‌ 
ముడి యెన్టిలుమ్‌ నిను నడజ్జెయ్‌దు” (పెరియాల్యార్‌-3-9-7) (కాళియుడు ఉండే 
సరస్సు కలత పొందేటట్టు దూకి, అతని ఉన్నత శిరస్సులు ఐదింటిపై నిలచి నాట్యం 
చేసి) అని, “కాలాల్‌ కాళియన్‌ తలై మిదిత్తదుమ్‌” (పెరుమాళ్‌-7-9) (కాళ్ళతో 
కాళియుని శిరస్సులను అణగదొక్కడం) అనియును దివ్యసూరులు పల్కిన తీరులో 
నీవు నీ శ్రీచరణము లను ఉంచితివికదా! అనుచున్నారు. భగవానుడు మానవజాతికి 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 101 


అనుగ్రహించిన జ్ఞానమును ఉపయోగించి, సన్మార్గమున పయనింపకుండ చెడ్డనే 
చేయుచున్న తనకంటె, సర్పజాతిలో జనించి జ్ఞానలేశమునుకూడ లేకుండుటచే 
తెలియనితనముతో దౌష్ట్యమును చేసిన కాళియుడు ఉన్నతుడు-అనునది కని 
హృదయము. మిగిలిన వారియందును ఈ రీతిలోనే భావింపనగును. 


(వికటాటవీషు) కారడవులలో-అని అర్థము. “మానమరుమెన్నోక్కి వైదే వియిన్‌ 
తుణైయా...కాననురుమ్‌ కల్లదర్‌పోయ్‌ క్కాడుటైన్ద పొన్నడిక్కళొ (పెరియ-11-5-1) 
(జింక కన్నులవంటి అందమైన నేత్రాలను కల సీతాదేవి వెంటరాగా అరణ్యంలో 
శిలామయమార్గంలో పోయి వాసం చేసిన శ్రీచరణాలు) అని తిరుమజ్జెమన్నన్‌ పల్కిన 
రీతిలో శ్రీరామావతారములో, “కుడైయుమ్‌ శెరుప్పుమ్‌ కొడాదే తామోతరనై నాన్‌ 
ఉడైయుమ్‌ కడియన ఊన్జు వెమ్‌పరణ్కలుడై క్కడియ వెజ్కానిడై కాలడి నోవ క్కన్టిన్‌ 
పిన్‌ కొడియేన్‌ ఎన్‌ పిళ్ళెయె స్పోక్కినేన్‌” (పెరియాల్వార్‌ తిరు-3-2-9) (గొడుగును, 
చెప్పులను ఇవ్వకుండా దామోదరుని నేను వేడిగా ఉండేది, కఠినమైనది, శిలలతో 
నిండినదైన అడవిలోకి అరికాళ్ళు కాలే రీతిలో పశువుల వెంట, కఠినురాలనైన నేను 
పంపాను) అనుచు యశోదాభావనతో సెరియాల్యార్లు అనుగ్రహించిన రీతిలో 
శ్రీకృష్ణావతారములో ముళ్ళు, రాళ్ళు నిండిన అరణ్యములో శ్రీచరణములను 
మోపుటయా! అని అజ్జన్‌ విద్దులగు చున్నారు. తెలిసియో, తెలియకనో దౌష్ట్రమును 
చేసిననందులకు కారణమైన చైతన్యమును కల కాళియునికంటె అచేతనమైన 
అరణ్యములు గొప్పువి-అని కవి భావన. 


(శ్రీవేంకటా ద్రిశిఖరే) - “పాన్నై మాముణియే! అణియార్‌న్లదోర్‌ మిన్నై 
వేబ్లడత్తుచ్చియిల్‌ కొల్లు పోయ్‌” (పెరియ-10-1-2) (బంగారంవలెస్పుహణీయమైన 
వాడు, అందం నిండిన సాటిలేని మెణపు తీగవంటి ఉజ్జ్వల స్వరూపి అయిన స్వామిని 
వేంకటాద్రిలో సేవించి) అనియు, “ఎన్హాయ్‌! తణ్‌ తిరువేజ్లడత్తుళ్‌ నిన్హాయ్‌!” 
(తిరువాయ్‌ మొళి-2-6-9) (స్వామీ! చల్లని వేంకటాద్రిలో నిలిచి ఉండేవాడా!) 
అనియును దివ్యసూరులు అనుగ్రహించినట్లు తిరుమల శిఖరములో శ్రీపాదములను 
మోపుటయా! అనుచు కవి ఆశ్చర్యపడుచున్నారు. ఈ లోకములోనున్న ప్రాకృతమగు 
అరణ్యములకంటె శ్రీవైకుంఠములోనుండి గరుడునిచే తీసికొనిరాబడినట్లు 
పురాణములలో చెప్పబడుచున్న అప్రాక్సతమైన శ్రీ వేంకటాచలము గొప్పది-అని కవి 
ఆశయము. 


(శుతీనాం శిరసి)-“నిత్య్వం శ్రూయతే ఇతి (శ్రుతిః ఎల్లప్పుడు వినబడు 
చుండుటచే వేదమునకు శ్రుతి అను పేరు కల్లినది. ఎవనిచేతను వ్రాయబడుటకు 


102 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


ముందు వినబడకుండనుండి, వ్రాయబడిన సిమ్మటనే వినబడుచున్న ఇతర 
(గంథములవలెకాక, అన్ని కాలములయందు ఒకే విధముగ వినబడుచుండుటచే శ్రుతి 
అని పేరును కల్గిన వేదము అపారుషేయమని, నిత్యమని, నిర్లోషమనియు 
క్రీర్తింపబడుచున్నది. దాని పూర్వ భాగము కర్మకాండ మనియు, ఉత్తరభాగము 
బ్రహ్మకాండమనియు వ్యవహరింపబడు చున్నవి. ఇచట “శ్రుతీనాం శిరసి” అనుటచే 
వేదములందు తలవలె ఉన్నతమైన, ఉత్తరభాగమైన బ్రహ్మకాండము సూచింపబడినది. 
“వేదై శృ సర్వై రహ మేవ వేద్యఃి (గీత-15-15) - (పూర్వోత్తర భాగములగు 
వేదములన్నిటిచే నేనే తెలియబడుచున్నాను) అని భగవానుడు స్వయముగా 
అను[గ్రహించుటచేతను, “సర్వే వేదాః యత్సద మామనంతి” (కఠోప-2-15) 
(వేదములన్నియు ఏ భగవత్స్వరూపమును తెలుపుచున్నవో) అని ఉపనిషత్తు 
ఫఘోషించుచుండుటచేతను వేదములన్నిటియందు భగవానుడు ప్రతిపాదింప 
బడుచున్నను, (భగవానుని శ్రీపాదములచే అంకితమైయున్నను) శ్రుతిశిరస్సు అగు 
ఉపనిషత్తు అనెడి బ్రహ్మకాండమునందు మాత్రము ఆ పరమాత్మ శ్రీపాదములు 
వోవబడియున్నట్లు వల్కుట వూర్వభాగములోకంటె ఉత్తరభాగముగు 
బ్రవ్మాకాండములోగల ప్రాధాన్యమునుబట్టియే. కర్మకాండములో కర్మలచే 
ఆరాధింపబడు చున్న అగ్ని, ఇంద్రుడు మొదలగు దేవతలకు అంతర్యామిగా భగవానుడు 
మణగుపజుచి ప్రతిపాదింపబడుట చేతను, బ్రహ్మకాండములో-అనగా ఉపనిషత్తులలో 
అన్నిచోట్ల భగవానుడు సాక్షాత్తుగానే ప్రతిపాదింపబడినట్టు చెప్పబడుటచే తను 
ఉత్తరభాగవుగు శ్రుతిశిరస్సు పూర్వభాగము కంటె (ప్రధానమైనది. దీనిని 
భగవద్రామానుజులువారు శ్రీభాష్యారంభశ్లోకములో “శ్రుతిశిరసి విదీస్తే బ్రహ్మణి 
శ్రీనివాసే” అనుటద్యారా వ్యక్తీకరించిరి. “శ్రుతౌ దీస్తే, శ్రుతిశిరసి విదీస్తే” అనుచు 
అభిజ్ఞులగు పెద్దలు దీనిని విడదీసి వివరించిరి. శ్రుతిలో అనగా పూర్వభాగములో 
అంతర్యామిగా మణగుపణుపబడియుండుటచే కొంచెముగానే ప్రకాశించుచున్నట్టు, 
ఆ శ్రుతి శిరస్సులో, అనగా ఉత్తర భాగములో అధికముగా స్పష్టముగా 
ప్రకాశించుచున్నట్టును ఉన్నవాడు శ్రీనివాసుడగు పరబ్రహ్మము-అనునది పై 
సూక్తిభావము. శ్రీరంగామృతకవియు “ఓదియ వేదత్తిన్‌ ఉట్పొారుళాయ్‌ అదనుచ్చి 
మిక్క శోదియై” (ఇరామా-85) (అధ్వయనం చేసే వేదంలోని అంతరార్థమై, దాని 
శిరస్సులలో గొప్పగా ప్రకాశించే జ్యోతిని) అని అనుగ్రహించిరి. అట్టి గొప్ప వేదశిరస్సులో 
భగవానుడు స్పష్టముగా తెలియబడుటను చూచి “శ్రుతిశిరస్సులో నీవు నీ 
శ్రీపాదములను మోసితివి” అని కని పల్కిరి. ఆళవన్దార్‌ “యన్యూర్ణి మే శ్రుతి శిరస్సు 
చ భాతి...పాదారవింద మరవిందవిలోచనస్య” (స్తోత్రరత్న-7) అని అనుగ్రహించుటను 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 103 


అనుసరించుచు అణ్జన్‌కూడ “వున్మూర్లి” అని, “శ్రుతీనాం శిరసి” అనియు 
అనుగ్రహించుట గమనింపతగినది. ముందు పల్కిన వేంకటాచలముకంటె, దానిని 
ఉన్నతముగా కీర్తించునట్టి “అరాయి కాణే వికటే గిరిం గచ్చ సదాన్వే, శిరింబిఠస్య 
సత్వభిః తేభిష్టా చాతయామసి” (బు.8-8-13-1) మొదలగు శ్రుతులు ఉన్నతములని 
కవి హృదయము. ప్రమాణముచేకదా ప్రమేయమగు వేంకటాచలముయొక్క 
గొప్పతనము వ్యక్తమగును. “ఓ సంసారియైన జీవుడా! నీవు సంపదలేనివాడవుగా, 
గుడ్డివాడవుగా, పలు తాపములను (తాపత్రయములను) కలవాడవుగా, శత్రువులను 
కలవాడవుగానున్నచో, (ఆ కొణతలన్నియు తీరుటకు) శ్రీనివాసుని తిరుమల 
క్షేతమునకు ఆ స్వామి భక్తులతో కలసి, పొము ఖై అట్లు వెడలి, ఆ భక్తుల మూలముగానే 
నీమనోరథమును భగవానుని సన్నిధిలో ప్రార్థించి, పొందుము. లేక, వారి మూలముగానే 
నీవు నిన్ను ఆ స్వామికి సమర్సించుకొనుము” అనుచు పూర్యోదాహృతనుగు బుక్కుకు 
భగవద్రామానుజులవారు అనుగ్రహించిన అర్థమును శ్రీవేంకటాచలేతిహాసమాలలోని 
మొదటి స్తబకము చివరలో చూడనగును. 


(అనన్యమనసాం చిత్తే)- “అన్యస్మిన్‌ మనః యేషాం తే, అన్యమనసః, అన్యమనసః న 
భవంతి ఇతి అనన్యమనసః”-వేజొక నీచవిషయములో తను నునస్సును ప్రవర్తింప 
నీయకుండ, భగవానునియందే మనస్సును లగ్నము చేయు మహనీయుల చిత్తమున-అని 
అర్థము. వారు ఎట్టివారు అనగా, “ముళువేళులకు ముణ్చాన్‌ ఉకన్లు నన్షడియేనుళ్‌ 
పుకున్హాన్‌ అకల్వాను మల్లనిని” (తిరువాయ్‌-2-6-7) (ముల్లోకాలను ఆరగించినవాడు 
ఆనందంతో వచ్చి దాసుడనైన నాలో ప్రవేశించి, ఇక నిన్ను విడచివెళ్ళనని అన్నాడు) 
అనునట్లు భగవానుడు తమ చిత్తములలో ప్రవేశించియుండగా, ఆ స్వామినే “ఉణ్లుమ్‌ 
శోటు పరుకుమ్‌ నీర్‌ తిణ్టుమ్‌ వెట్రిలైయుమ్‌” అనునట్టి ధారకపోషక భోగ్యములుగా, 
“శేలేయ్‌ కణ్ణియరుమ్‌ సెరుమ్‌ శెల్వముమ్‌ నన్మక్కళుమ్‌ మేలా త్తాయ్‌ తన్దైయుమ్‌” 
(అందమైన కన్నులను కల కాంతలు, గొప్పసంపద, మంచి సంతానం, ఇంకా తల్లి 
తండ్రి) అనునట్లు సర్వవిధబంధువుగా, మిగిలిన అన్ని పురుషార్థములుగా, వానికి 
తగిన ఉపాయముగా భావించిన నమ్మాళ్వార్‌ మొదలగు దివ్యసూరులు, “నిత్య మచ్యుత 
పదాంబుజయుగ్మరుక్క్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే” (శ్రీ వైకుంఠస్తన-1) 
అని పూర్వాచార్యులు పల్కినట్టు వైకుంఠము, వేంకటాచలము, తిరుమాలిరుమ్‌శోలై 
మొదలగు దివ్యదేశములలో వేంచేసియుండు సన్నివేశముతోనే స్వామి తమ చిత్తమును 
ఆదరించి, అభిమానించి, స్వస్థానముగా స్వీకరింపగా, బంగారమువలె ఆశపడతగిన 
అతని శ్రీపాదములను ఆశించి, వానినే చింతించి, బావ్యావన్తువులను 
తృణప్రాయములుగా తలచి, నిరాదరించిన బాగవ।దామానుజులు, 


104 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


“శీమత్సుందరజామాతృమునిమానసవాసినే, సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ 
మంగళమ్‌” (మంగళాశాసనమ్‌613) అనుచు అజ్జన్‌ తామే అను గ్రహించినట్టే, 
అన్నిలోకములందు అంతర్యామిభైయున్న తాపము తీరునట్టు భగవానుడు తను 
మనస్సులో చల్లబడునట్టు, నిత్యవాసము చేయగా, ఆ స్వామి శ్రీపాదములను తాము 
రక్షకముగా ధ్యానించుటయేకాక, “సౌమ్యోపయంత్సమునినా మమ దర్శితౌ 
తౌ....చరణా” (ప్రపత్తి-15) అనుచు ఈ స్తుతిలోనే తాము పల్కిన రీతిలో తమకు 
రక్షకముగా చూపి అనుగ్రహించిన శ్రీమణవాళమహామునులునంటి మహాత్ములును. 
వారి దివ్యచిత్తములలో నీవు నీ శ్రీచరణములను మోపితివి కదా! అనుచు అణ్జన్‌ 
విద్దులగుచున్నారు. నిత్యనిర్జోషవుగు వేదమునకును ప్రామాణ్యము 
శిష్టసరి గహత్వమునుబట్టియే గ్రహింపబడుటచే, వేదముకంటె ఆళ్వార్‌, ఎమెరుమానార్‌, 
జీయర్‌వంటి శిష్టులు గొప్పవారని అణ్జన్‌ అభిప్రాయము. 


చివరగా, ఇట్టు తెలిపిన ఉత్తరోత్తరము ఉన్నతములగు విషయములలో చివరిది 
అగు మహనీయుల మనస్సుతో సమానముగా మిక్కిలి అధమమైన దాసుని తలను 
తలచి, నిర్హేతుకముగా నీ శ్రీచరణములను నీవు ఉంచితివి కదా! ఏమి నీ 
సౌశీల్యపరాకాష్ట! అనుచు మనన్సులో మిక్కిలి అచ్చెరువొంది, ఆనందించి 
“శ్రీవేంకటేశ్వరుడే దాసుని తలపై శ్రీపాదములను ఉంచుటచే జ్ఞానోదయమై, ఆ 
పాదములే రక్షకముగా ఆశ్రయించితిని” అనుచు అజ్జన్‌ పల్కుచున్నారు. 


13. ఆమ్లానహృష్యదవనీతలకీర్ణపుష్పా 

శ్రీవేంకటాద్రిశిఖిరాభరణాయమానా । 

ఆనందితాఖిలమనోనయనౌ తవైతౌ 

శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 
శ్రీవేంకటేశ=శ్రీవేంకటేశ్వరా!, అమ్లానహృష్యత్‌=వాడని, వికసించునట్టి, అవనీతల 
కీర్ణపుషా =(సమీపముననే) భూమిపై రాలిన పుష్పములను కల్లినని, శ్రీ వేంకటా ద్రిశిఖర 
+ ఆభరణాయమూనౌ=శ్రీ వేంకటాద్రి శిఖరమునకు ఆభరణమువలెనున్నవియు, 
ఆనందిత + అఖిలమనఃనయనౌ=ఆనందింపజేయబడిన జనులందణి మనస్సును, 
నేత్రములను కల్గినదియును అగు, ఏతౌ తవ చరణా=ఈ నీ శ్రీపాదములను, శరణం 
ప్రపద్యే= రక్షకముగా పొందుచున్నాను. 

శ్రీవేంకటేశ్వరా! భక్తులు నీ శ్రీపాదములందు అర్చించిన పుష్పములు అచట 
చోటు చాలక, ప్రక్కన చిందినని. అవి కొంచెము కూడ వాడనివియె, వికసించుచునే 
యుండగా, దానిని సేవించినవారు, “ఇది ఏమి? శ్రీవేంకటాచల-శిఖరమునకు 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 105 


అలంకరింపబడిన ఆభరణమో ఏమో!” అని తలచునట్లు వారి మనస్సును, కన్నులను 
అపహరించి, ఆనందించునట్లు చేసిన నీ శ్రీపాదములను శరణు పొందుచున్నాను. 


భక్తులు భగవానుని పాదములందు అర్చించిన పుష్పములు ప్రక్కన 
క్రిందబడియున్నవి. అవి అట్టు జారిపడినను ఏ మాత్రము నసివాడకుండ, వికసించియే 
యున్నవి. ఇట్టు అర్చించిన భక్తులు నిత్యసూరులే. “వానవర్‌ వాననర్‌ కోనుడుమ్‌ 
శిన్దు పూమకిళుమ్‌ తిరువేజ్లడత్తు” (తిరువాయ్‌-3-3-2) అను నమ్మాళ్యార్ల 
పాశురసూక్తియును, “నిత్యసూరికల్‌ శ్రీ సేనాపతియాళ్వానోడుజ్కూడ ఆరాధనార్థమాక 
త్తూనిన పుష్పుజ్లల్‌ నిలమిదియాలే (ఇడత్తిన్‌ సారమాన తన్మైయాలే) శెన్విప్పెటున్చుడియాన 
(వాడామల్‌ మలర్‌న్టేయిరుక్కు మ్చుడియాన) తిరుమలై” (నిత్యసూరులు విష్వక్సేనునితో 
పాటు ఆరాధన కోసం కోసిన పూలు స్థలమహిమచేత నికాసాన్ని పొందేటట్లున్న తిరుమల) 
అను శ్రీకృష్ణసూరి వ్యాఖ్యాన సూక్తి వలన దీనిని తెలియవచ్చును. పూవులు ఎల్లప్పుడు 
వికసించియే యుండుట పుష్పమండపమగు తిరుమలలో కదా! ఈ శ్రీపాదములు 
నారాయణుని వాడని పాదపద్మములగుటచే తమవద్దకు చేరిన పుష్పములనుకూడ 
తమతో సామ్యమును అనుగ్రహించి వాడని పుష్పములుగా చేసినవి అనియు 
చెప్పవచ్చును. ఇట్టి గొప్పతనమును పొందిన శ్రీపాదములు తిరునుల శిఖరమునకు 
అలంకారనుగు ఒక మస్తకాభరణముగా నుండి సేవించువారి కన్నులకు, మనసుకును 
ఆనందమును కల్గించున్నవని భావము. 


14. ప్రాయః ప్రసన్నజనతాప్రథమావగాహ్యౌ 
మాతు స్తనా వివ శిశో రమృతాయమానా । 
ప్రాప్తా పరస్పతులా మతులాంతరౌ తే 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


శ్రీ వేంకటేశ=శ్రీవేంకటేశ్వరా! ప్రాయః=బహుశః, ప్రపన్నజనతా=శరణుసొందు వారికి, 
ప్రథమ+అవగాహ్యా=మొదటగా తెలియబడునవి, శిశోః=బిడ్డకు, మాతుః స్తనౌ ఇవ=తల్లి 
స్తనములనలె, అమృతాయమానౌ=అమృతమువలె నున్నవియు, పరస్సరతులాం=ఒక 
దానితో వేజొకటి పోలియుండుటను, ప్రాప్తా=సొందినవి, అతులాంతరౌ=వేజొక దానితో 
సామ్యమును లేనివి అగు, తే చరణౌజ=నీ శ్రీపాదములను, శరణం ప్రపద్యే=శరణు 


పొందుచున్నాను. 


శ్రీవేంకటేశ్వరా! శరణు పొందుట అనగా నీ శ్రీపాదములను రక్షకములుగా 
ఆశ్రయించుటయే కావున, శరణమును పొందు మానవులకు, బిడ్డకు మొట్టమొదట 
తెలియదగిన తల్లి స్తనములవలె, అమృత ప్రాయములుగానున్నవి, వేజొక ఉపమానము 


106 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


లేక, తమకు తామే సాటిగా ఉన్నవి అగు నీ శ్రీపాదములను శరణువేడుచున్నాను. 


భగవానుని ప్రపత్తి చేసి ఆశ్రయించు భక్తులు మొదట అతని శ్రీపాదములను 
గూర్చి తెలిసికొని ఆశ్రయింపవలెను. “పిరాట్టియుమ్‌ అవనుమ్‌ విడిలుమ్‌ తిణ్‌ 
కళలాయిరుక్కుమ్‌” (లక్ష్మి, భగవానుడు విడచినా తాము విడువని శ్రీచరణాలు) 
అను పిళ్ళెలోకాచార్యులవారు అనుగ్రహించిన రీతిలో మనలను విడువకుండ రక్షించు 
శ్రీపాదము లనే ఆశ్రయింపవలెను-అని భావము. తల్లి స్త్రనములను అనగా-పాలను 
ఇచ్చి తన జీననమునకు కారణమైన స్తనములను - మొట్టమొదటగా తెలిసికొని బిడ్డలు 
ఆశ్రయించు రీతిని దీనికి దృష్టాంతముగా - ఇందలి ముందు పాదములలో 
పల్కుచున్నారు. దానికి తగినట్టు “శేషిపక్కల్‌ శేషభూతన్‌ ఇళియుమ్‌ తుతై. ప్రజై 
ములైయిలే వాయ్‌ వైక్కుమాపోలే” (ముముక్షు-147) (శేషియెన భగవానునివద్ద 
శేషభూతుడైన జీవుడు ప్రవేశించే రేవు- చోటు. శిశువు తల్లి స్తనాన్ని నోటిలో 
పెట్టుకొనేటట్టు) అను లోకాచార్య శ్రీసూక్తియు, “శేషిపక్కల్‌ ఆశ్రయిక్క ఇళియుమ్‌ 
శేషిభూతన్‌ తన్‌ (శేషత్వ) స్వరూపానుగుణమాక ఇళియుమ్‌ తుతై తిరువడికళ్‌. 
స్తనంధయ ప్రజై (పాలుణ్లుమ్‌ శిణుకుళన్దై) తాయినుడైయ అనయనమెల్లామ్‌ కిడక్క 
త్తనక్కు వకుత్తదాయుళ్ళ ములైయిలే వాయ్‌ వైక్కుమూప్పోలే-ఎన్లె” (శేషిని ఆశ్రయించే 
శేషభూతుడైన జీవుడు తన స్వరూపానికి తగినట్టుగా చేరే చోటు శ్రీచరణాలు. శిశువు 
తల్లి అంశాలన్నీ ఉన్న తనకు తగినదై ఉండే తల్లిస్తనాలను నోటిలో పెట్టుకొనేటట్లే 
ఇది) అను దానికి గల మణవాళమహామునుల వ్యాఖ్యానమును అనుసంధింపనగును. 


ఇక, ఉత్తరసాదములను గవునించెదము “ప్రాప్యా పరస్పరతులావ్‌ం 
అతులాంతరౌ.....చరణౌ” తమకు బయట వేజొక ఉసమానము లేకుండ, తమకు 
తామే పరస్పరము ఉపమానముగా నున్న శ్రీపాదములని అర్ధము. “ఇతైత్తామరైయడి” 
(రెండు తామరపూల నంటి శ్రీచరణాలు) కదా శ్రీనివాసుని శ్రీపాదములు. ఒకదానికి 
వేజొకటి ఉపమానముగా ఉండుట అనునది “చరణౌ” అను ద్విచనము యొక్క 
అర్థము. దానిని ప్రత్యేకముగా రెండు విశేషణములతో ఈ స్తుతికర్త వినరించుచున్నారు 
- అని తెలియనగును. 


15. _సత్యోత్తరైః సతతసేన్యపదాంబుజేన 
సంసారతారకదయా రదృగంచలేన । 
సౌమ్యోపయంతృమునినా మమ దర్శితౌ తే 
శ్రీవేంకటేశ! చరణా శరణం ప్రపద్యే ॥ 


శ్రీవేంకటేశ=శ్రీవేంకటేశ్వరా!, సత్వ+ఉత్తరై:=ఐసత్వగుణములలో నిండిన పెద్దలచే, 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 107 


సతతసేవ్యపద+అంబుజేన=ఎల్లప్పుడు ఆరాధింపతగిన పదాంబుజములను కల్లినవారు, 
సంసారతారక=సంసారమును దాటించు, దయా+ఆ ర్రదృ గంచలేన=దయచే తడసిన 
కటాక్షములను కలవారును అగు, సౌమ్యోపయంతృమునినా=శ్రీమణవాళ 
మవోమునులచే, మను దర్శితౌ=నాకు చూపబడినవి అగు, తే చరణౌజ=నీ 
శ్రీపాదములను, శరణం ప్రపద్యే =రక్షకముగా ఆశ్రయించుచున్నాను. 


శ్రీవేంకటేశ్వరా! సత్వగుణమును నిండుగాకల గొప్పవారు, ఎల్లప్పుడు నీ 
శ్రీచరణములను ధ్యానము చేయువారు, వారిని “రుణపొంగిన కటాక్షములచే చల్లగా 
కటాక్షించి సంసారసముద్రమును దాటించు గొప్పతనము నిండినవారగు 
మణవాళనమహామునులచే, “ఇవి మిక్కిలి ఉన్నతములు, శరణుపొందినవారిని మోక్షమును 
పొందింపగల్సినవి” అని నాకు చూపింపబడిన శ్రీపాదములను శరణు పొందుచున్నాను. 


శ్రీమణవాళమహామునుల శ్రీపాదపద్మములను సదా ధ్యానించు వారి శిష్యులు. 
అజ్ఞానము-సోమరి తనము-నిద్ర మొదలగువానిని కల్గించు తమో గుణము, 
సంశయము, భమ-కామము-జుగుప్ప మొదలగువానిని కల్గించు రజోగుణమును 
కొంచెము కూడ కలవకుండ స్వచ్చమైన జ్ఞానము, చక్కని ఆచారము మొదలగు 
గుణములకు కారణవుగు శుద్దనత్వగుణమునే నిండుగా కలవారు. వారు 
ఎట్టుందురనుటను “అపగతమదమానై రంతిమోపాయని ప్టైః, అధిగతపరమార్డె 
రర్జకామాన పేక్షైః, నిఖిలజనసుహృద్భిః నిర్ణిత క్రోధలోబైః, నరవరమునిభృ ల్యై రస్తు మే 
నిత్యయోగః ఖ్‌ ' (ఉత్తరదినచర్యా-11) అనుచు వీరివలెనే (అణ్జన్‌ వలెనే) శ్రీమణవాళ 
మహామునుల వేజొక శిష్యులగు ఎజుమ్బియప్పా అనుగ్రహించిన శ్లోకముద్వారా 
తెలియనగును. గర్వమును, తాను స్వతంత్రుడనను అభిమానమును లేనివారు, 
కర్కజ్ఞాన, భక్తి ప్రపత్తులు, ఆచార్యాభిమానము అని చెప్పబడు అయిదు విధములగు 
మోక్షోపాయము లలో చివరిది అగు ఆచార్యాభిమూనమును ఉపాయమునందు నిష్టను 
కలవారు, పురుషార్థమునకు అవధి అగు ఆచార్యకైంకర్యమును పొందినవారును, 
సంపదయందు, దానితో అనుభవించు అల్సానందమునందు ఏ మాత్రము అపేక్షను 
లేనివారును, స్నేహితులు-శత్రువులు అను తారతమ్యము లేకుండ అందటిపట్ల 
స్నేహభావమును కలవారును, క్రోధము, లోభము-అను వీనిని జయించినవారును, 
కావుననే మిక్కిలి ప్రకాశించువారును అగు శ్రీవరవరమునుల శిష్యులతో నాకు 
సంబంధము నిత్యముగా “ల్లుగాక-అనునది పైశ్లోక భావము. 


(సంసారతారకేత్యాది) ఈ ప్రతివాది భయంకరమ్‌ అణ్జనే అనుగ్రహించిన వాళిత్తిరు 
నామములో గల “కరుణై పొజ్లియ కణ్ణిణె వాళియే” (కరుణ నిండిన నేత్రద్వయికి 


108 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


మంగళం) అను సూక్తియొక్క వివరణమే ఈ ప్రయోగము. శ్రీవరవరమునుల 
నేత్రద్వయములో పొంగు కరుణ ఎట్టిది? అనగా జన్మమరణచ(క్రరూపమగు 
సంసారమునుండి దాటించి, పరమపదమును అను గ్రహింపగల్లినది వారి దయ-అనుచు 
దానికి సమాధానము ఈ ప్రయోగము ద్వారా తెలుపబడుట గమనింపతగినది. 


“సామ్యోపయంతా” అనునది శ్రీరంగనాథునకుకల అళకియమణవాళన్‌ అను 
తిరునామముయొక్క ద్రావిడీకృతరూపము. ఈ తిరునామము శ్రీమణవాళ 
మహాములకు వారి పితృపాదులచే నామకరణసమయమున సెట్టబడినది. పిమ్మట 
సన్న్యాసాశ్రమమును స్వీకరించి, శ్రీరంగనాథునకు మంగళాశాసనమును చేసి, 
నమస్కరించి నిలిచినపుడు, “మిరు నా నామమగు అళకియమణవాళన్‌ అనెడి 
పూర్వనామమునే కల్గియుండుడు. (“నీర్‌ నమ్ముడైయ నామమాన మున్‌ తిరునామత్తెయే 
ముట్రనడత్తుమ్‌) (యతీంద్ర ప్రవణప్రభావమ్‌) (మీరు నానామాన్ని కలవారై వర్తించండి) 
అని శ్రీరంగనాథుడు అను గ్రహించినట్లు కానవచ్చుటచే వీరు సౌమ్యోపయంతృముని 
అని పిలువబడిరనదగును. ఇట్టి వరవరమునులు వేజొక గతి ఏమియు లేని తమకు 
ప్రక్కననుండి, శ్రీవేంకటేశ్వరుని శ్రీపాదములను రక్షకముగా చూపి, సుప్రభాతాది 
స్తోత్రములను ఆ స్వామి విషయమున రచించునట్టు నియమించుటచే 
“సొామ్యోపయంతృమునినా మను దర్శితౌ శ్రీవేంకటేశచరణా” అని అణ్జన్‌ పల్కిరి. 
ఈ విధముగా ఆచార్యరుచిపరిగృహీతములై, వారు చూపిన (భగవానుని) శ్రీపాదములనే 
దీనిద్వారా ఆశ్రయించినట్లయినది. 


16. శ్రి శ రా ఘటికయా త్వదుపాయభావే 
ప్రాప్యే త్వయి స్వయ ముసేయతయా స్ఫురంత్యా | 
య ల నిరవద్యగుణాయ తుభ్యం 
స్యాం కింకరో వృషగిరీశ న జాతు మహ్యమ్‌ ॥ 


శ్రీ+ఈశ, వృషగిరి+ఈశ=లక్ష్మీపతివి అగు వృషాద్రి ప్రభూ!, త్వత్‌*ఉపాయభావే=నీవు 
ఉపాయముగానున్న ఇపుడు, ఘటికయా=(మమ్ములను నీతో) చేర్చునదియై, త్వయి 
ప్రాప్యే సతి=నీవు (మాచే) పొందబడునట్టి స్థితిలో, స్వయం=తాను కూడ, ఉపేయతయా 
స్ఫురంత్యా =(మాచే) పొందబడు స్థితిలో వెలుగునదియైయున్న, శ్రియా= లక్ష్మీదేవిచే, 
నిత్య+ఆశితాయ =ఎల్లప్పుడు (వక్షఃసలములో) ఆశ్రయింపబడినవాడవు, 
నిరవద్యగుణాయ=దోషములు లేని సద్గుణములను కలవాడవును అగు, తుభ్యం=నీకు, 
కింకరః స్యాం= నేను కైంకర్యమును చేయువాడనుగా అగుదును, మహ్యం=నా కొణకు, 
కింకరః=సేవ చేయువాడనుగా (స్వతంత్రుడనుగా), న జాతు స్యామ్‌=ఏ 
సమయమునను కాను. 


శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 109 


శ్రియఃపతివగు శ్రీవేంకటేశ్వరా!, మేము నిన్ను శరణు పొందగా, నీవు మాకు 
ఫలమును అనుగ్రహించునపుడు, నీవు మాయందు దోషములను చూచి, 
కోపింపకుండునట్టు నిన్ను అనునయించి, మేము ఫలమును అవశ్యము పొందునట్లు 
చేయునది, పిమ్మట ఫలమును పొంది, మేము చేయు అంతరంగ కైంకర్యములను 
స్వీకరించునదియును అగు అలర్‌మేల్‌ మజ్లె నిత్యవాసమును చేయు వక్షఃస్థలమును 
కల నీ కొజకే నేను కాగలను. ఏనాడును హిరణ్యునివలె స్వతంత్రుడను కాను. ఈ 
విధముగా నీవు నన్ను కటాక్షింపవలెను. 


ఇట్టు మొదటి శ్లోకములో లక్ష్మీదేవిని పురుషకారముగా ఆశ్రయించి, రెండవ 
శ్లోకమునుండి 14వ శ్లోకమువరకు శ్రీవేంకటేశ్వరుని చరణములను పలు రీతులలో 
వర్షించి, పదునైదవ శ్లోకములో ఆ శ్రీపాదములను శ్రీవరవరమునులు చూపిరని తెలిపి, 
వానినే తాము ఇష్టప్రాప్తికిని, అనిష్టనివృత్తికిని తగిన ఉపాయముగా ఆశ్రయించునట్టు 
తెలిపి, (ఈ నిధముగా) ద్వయపూర్వఖండార్థమును అనుసంధించి, ఈ చివరి 
శ్లోకముతో ప్రపత్తియొక్క ఫలముగా కైంకర్యమును శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో 
ప్రార్థించుటద్వారా ద్వయము ఉత్తరఖండార్థమును అనుగ్రహించి, ఈ ప్రపత్తి 
గంథరూపమును పూర్తిచేయుచున్నారు. 

ద్వయము ఉత్తరఖండార్థముయొక్క వివరణరూపముగా అమరియున్న ఈ 
శ్లోకములో “త్వదుపాయభావే ఫుటికయా స్ఫురంత్యా శ్రియా నిత్యా శ్రితాయ 
నిరవద్యగుణాయ” (దాసునిచే ఆశ్రయింపబడి, నీవు ఉపాయమగునపుడు 
పురుషకారముగా ప్రకాశించుచున్న లక్ష్మీదేవిచే నిత్యముగా సంశ్లేషింపబడి, ఆమెచే 
తలఎత్తిన (ఉద్బుద్ధములైన) దోషరహితములగు కల్యాణగుణములను కల) అనుచు 
“శ్రీమన్నారాయణ చరణా శరణం ప్రపద్యే” అనెడి ద్వయపూర్వఖండార్థమును 
అనుసంధించినది-ఇంతవరకు అనుష్టించిన పపతి త్తి ఐశ్వర్యాది ఫలముల కొకు కాదు, 
భగవత్కైంకర్యముకొణకే అనుటను తెలుపుటకు-అని భావము. “త్వదుపాయభావే 
ఘటికయా స్ఫురంత్యా, త్వయి ప్రాప్యే సతి స్వయమ్‌ ఉపేయతయా చ స్ఫురంత్యా 
శ్రియా” (నీవు ఉపాయమగునపుడు పురుషకారరూపిణిగా వెల్లునది, నీవు 
ప్రొప్యుడవగునపుడు (దాసుడు చేయు కైంకర్యములను స్వీకరించువాడవైయున్నపుడు) 
తానుకూడ నీవలెనే ప్రాప్యరూపిణిగా వెల్లునదియును అగు శ్రీదేవిచే) అనుటచే లక్ష్మీదేవికి 
పూర్వఖండములో పురుషకారత్వము, ఉత్తరఖండములో ప్రాప్యత్వమును అనెడి 
ఆకారభేదమును, భగవానునకు పూర్వఖండములో ఉపాయత్వము, ఉత్తరఖండములో 
ప్రాస్యత్వమును అనెడి ఆకారభేదమును స్పష్టముగా తెలుపబడుట గమనింపతగినది. 


ఇక, “ప్రాప్యే త్వయి స్వయమ్‌ (అపి) ఉపేయతయా స్పురంత్యా నిత్యాశితాయ 


110 శ్రీవేంకటేశ ప్రపత్తి - వ్యాఖ్యానము 


నిరవద్యగుణాయ తుభ్యం కింకరః స్యామ్‌” (నీవు ప్రాప్యుడవు అగునపుడు తాను 
కూడ ప్రాప్యయె వెలుగు పిరాట్టిచే నిత్యముగా సం్రేషింపబడి, దాసునకు భోగ్యములగు, 
దోషరహితములగు కల్యాణగుణములతో కూడియున్న (నారాయణుడవగు) నీకు 
దాసుడనగు నేను కింకరుడను కాగలను-అనునది ఉత్తరఖంఢములోనున్న “శ్రీమతే 
నారాయణాయ” అను దాని వివరణము. “న జాతు మహ్యమ్‌(స్యామ్‌)” అనునది 
అచట గల “నమః” పదార్ధముయొక్క వివరణము. నాకు దాసుడనుగా-అనగా 
స్వతంత్రుడనుగా ఎపుడును కాబోను-అనుచు ప్రతిపదార్థములో తెలుపబడినది 
సామాన్యమైన అర్థము. “తుభ్యం కింకరః స్యామ్‌, న జాతు మహ్యం కింకరః స్యామ్‌” 
(నీ ఆనందము కొజకే నీకు సేనచేయువాడనగుదును. దాసుని ఆనందము కొణకుగా 
నీ దాసుడనుగా కాను) అనునది రహస్య గ్రంథములలో పూర్వాచార్యులు అనుగ్రహించి 
“నమళొ పదముయొక్క అర్థము. “ననుః కైంకర్యత్తిల్‌ కైయణుక్కిణదు. కళైయానదు 
తనక్కెన్న పణ్జుమదు” (నమస్సు కైంకర్యంలోని దోషాన్ని తీరుస్తుంది. ఇక్కడ 
కళై-దోషం-అంటే తన ఆనందంకోసం చేయడం) (ముముక్షు-178,179) అను 
శ్రీపిళ్ళెలోకాచార్యులవారి శ్రీ సూక్తి ఇచట అనుసంధేయము. 


ఇట్లు దీనితో పూర్వము చేసిన సిద్దోపాయనరణమనును శరణాగతికి ఫలముగా 
శ్రీవేంకటేశ్వరుని కైంకర్యమును ప్రార్థించి అ్లన్‌ ఈ స్తుతిని పరిసమాప్తి గావించిరి 
ర ప్ర న 5 
= థి bg be 
శ్రీవేంకటేశ ప్రపత్తి వ్యాఖ్యానము ముగిసినది. 


0 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 111 


శ్రీమతే వేంకటేశాయ నమః 


శ్రీవేంకటేశమంగళము -సవ్యాఖ్యానము 


అవతారిక 


పూర్వము శ్రీవేంకటేశస్తోతములో “నిత్యసేవాఫలం ప్రయచ్చ” (10) అని 
ప్రార్థించిన ఫలమునకు ఉపాయముగా శ్రీవేంకటేశ్వరుని పాదములో ప్రపత్తి అనెడి 
స్తోత్రము మూలమున ఆశ్రయించి, దానిచివరలో ముందు ప్రార్థించిన 
నిత్యసేవాఫలమనెడి నిత్యకైంకర్యమునే “తుభ్యం స్యామ్‌ కింకరో వృషగిరీశ!” అనుచు 
అణ్జన్‌ మణుల ప్రార్థించిరి. అట్టి కైంకర్యములో వాచికకైంకర్యముకూడ ఒకటి అగుటచే, 
వాచికమగు మంగళాశాసనమును ఈ స్తుతిలో కావించుచున్నారు. 


“నుంగళస్య ఆశాసనమ్‌ మంగళాశాసనమ్‌”-భగవానునకు మంగళమును - 
అనగా శుభమును కోణుట మంగళాశాసనమనబడును. ఇది ఒక విధముగా 
ఆశీర్వాదముగా పరిణమించును. 


లోకములో రక్షకుడగు-అనగా కాపాడువాడగు పెద్దవాడు (సమర్ధుడు) 
రక్ష్యభూతునకు-అనగా తనచే కాపాడబడువానికి మంచి కలుగవలెనని ఆశీర్వదించుట 
తగును. సర్వరక్షకుడని పేరు పొందిన భగవానునకు రక్ష్యకోటిలోనికి చేరిన మనము 
శుభమును ఆశాసించుట మన స్లితికి-అనగా రక్ష్యభూతస్థితికి విపరీతము కాదా! అనెడి 
ప్రశ్న ఇచట కల్గుట సహజము. ఈ ప్రశ్నకు శ్రీవచనభూషణమను దివ్యగ్రంథములో 
శ్రీపిళ్ళెలోకాచార్యులవారు అనుగ్రహించిన సమాధానమును గమనించెదము. 


మనకు శరీరమని, ఆత్మ అని రెండు విషయములున్నట్లే, భగవానునకుకూడ 
శరీరమని, (దివ్యమంగళని[గ్రహమని), దివ్యాత్మస్మరూపమని రెండు విషయములు 
కలవు. దివ్యదేహమునందు సౌకుమార్యము, సౌందర్యము-మొదలగు గుణములును, 
దివాత్మస్వరూపములోని జ్ఞానము, శక్తి-మొదలగు గుణములును కలవు. 
దివ్యమంగళమును దర్శింపకుండ, ఆ స్వామి స్వరూపము మొదలగు గుణములను 
తెలిసికొను దశ ఒకటి కలదు. దీనికి జ్ఞానదశ అని పేరు. అపుడు భగవానుని జ్ఞానము, 
శక్తి-మొదలగు గుణములు మనస్సులో భాసించుటచే అతనిని రక్షకునిగను, మనలను 
రక్ష్యకోటిలోనికి చేరినవారినిగను తలచి, ఆ స్వామివద్ద వరమును వేడి, మనలను 
రక్షించుకొందుము. ఆ స్దితిలో రక్ట్యత్వము మనయందు, రక్షకత్వము 
భగవానునియందును [క్రమానుసారముగా నుండును. భగవానుని దివ్యమంగళ 
విగ్రహమును దర్శించినపు డన్నచో, దానిని మనము స్పృశించుటయేకాదు, చూచిన 


112 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


కూడ కందిపోవునో? ఏమో? అనునట్టి సాకుమార్యము, అందము మొదలగు 
గుణములుండుటను చూచి, వానియందు మన కన్నులును, మనస్సును పారవేసికొని, 
మోహమును చెందిన మనకు వానియందలి (పేమ అధికముగా వృద్ది చెందును. ఆ 
స్థితికి ప్రేమదశ అని పేరు. అపుడు ఆ స్వామికి గల జ్ఞానశక్యాదిగుణములను మజచి, 
ఇంతటి సుకుమారమైన, ఈ అందమైన దిన్యరూపమునకు ఏమి ఉపద్రవము వాటిల్లునో! 
ఏమో! అను అస్థానే భయశంను పొంది, అతనిని రక్షింపదలచి, “నీవు చిరకాలము 
వర్ణిల్లుము” అని, “నీకు సర్వశుభము లును కలుగవలెను” అనియు అతనిని మనము 
మంగళాశాసనమును చేయుదుము. అందుచే ఈ (ప్రేమదశలో పూర్వమువలెకాక 
రక్ష్యత్వము అతని యందు, రక్షకత్వము మనయందును అగునట్టు వ్యత్యస్తమగును. 
అందుచే మంగళాశాసనము భక్తుని స్వరూపమునకు విరుద్ధము కాదు-అనునది 
పిళ్ళెలోకాచార్యులవారు అనుగ్రహించిన సమాధానము. 


అందుచే భగవానుడు మనలను తన దివ్యరూపసాందర్యము దర్శింప 
జేసి,మోహింప జేసి, తాను రక్షకుడను భావమును మనము మణచునట్లు చేసి, తాను 
మనకు రక్ష్యభూతుడనుటను తెలిపి, తనను మనము మంగళాశాసనమును చేయునట్లు 
చేయును కావున, చిన్నవారమగు మనము గొప్పవాడగు భగవానునకు 
మంగళాశాసనమును చేయుట ఉచితమే అగును-అను బదులు ఇవ్వబడినట్టయినది. 


ఇట్లు ప్రేమదశలో అతని అందమునకు, సౌకుమార్యమునకును వివశులై, అతని 
“పల్లాణ్లు పల్గాణ్లు” అనుచు మంగళాశాసనమును చేసిన సెరియ్యార్లనలె ఈ స్తుతికర్త 
అగు అణ్జన్‌ కూడ శ్రీవేంకటేశ్వరునకు మంగళాశాసనమును చేయుచున్నారు. 


ణు 


1 శ్రియః కాంతాయ కల్యాణనిధయే నిధయే-ర్థినామ్‌ । 
శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 


(శ్రియఃకాం తాయ లక్ష్మీదేవికి భర్త కల్యాణనిధయే=మంగళములకు నిధి, అర్జినాం 
నిధయే=యాచించువారికి నిధియు, శ్రీవేంకటనివాసాయజ శ్రీ వేంకటా దిని నివాసముగా 
కలవాడును అగు, శ్రీనివాసాయజ=శ్రీ నివాసునకు, మంగళమ్‌ (అస్తు)=నుంగళము 
కలుగుగాక! 


దేవేరియగు లక్ష్మీదేవి వక్షఃస్థలములో ఎల్లప్పుడు నివసించియుండుటచే, 
యాచకుల ప్రార్థనలను ఎంతగా అనుగ్రహించినను కొణతలేని నిధియె, శ్రీవేంకటాద్రిలో 
నివసించువాడై, సహజముగానే మంగళముల కన్నిటికిని నివాసభూమియైయున్న 
శ్రీనివాసునకు మటింత మజీంత మంగళము కలుగవలెను. 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 113 


“శయతే ఇతి శ్రీః” అను శ్రీశబ్దవ్యుత్సత్తినిబట్టి, భగవానుని ఆశ్రయించుటచే 
శ్రీః అను నామము లక్ష్మీదేవికి ఏర్పడినది. “కామ్యతే ఇతి కాంతః” అను వ్యుత్పత్తిని 
అనుసరించి కాంతశబ్దము భార్యచే మిక్కిలి కోఅబడు భర్తకు వాచకము. కావున 
“ శియఃకాంతః” అను పదము లక్ష్మీదేవి ప్రేమకు లక్ష్యభూతుడగు భగవానుని 
తెలుపుచున్నది. 


(కల్యాణనిధయే) న “కల్యమ్‌ అణయతి ఇతి కల్యాణమ్‌”-సుఖమును పొందించునది 
అని అర్థము. “నిధిః” అనగా నెలవు. ఈ పదముచే సంసారిజనులకు సుఖమును 
కలుగజేయు పూమాల, చందనము, తాంబూలము, వ స్రాభరణాదులు, కుంకుమము, 
అద్దము, వనితలు, శయ్య, సౌధములు, తోటలు, మండపములు, వాపీకూపాదులు 
మొదలగు మంగళవస్తువులకును, ముముక్షువులు మొదలగువారికి ఆనందమును 
కల్గించు జ్ఞాన-శక్తి-వాత్సల్య-సౌశీల్య-సౌలభ్య- లావణ్యాది దివ్యగుణములు, దివ్యలీలలు, 
శుభాశయమగు దిన్యమంగలళని గ్రహము మొదలగు కల్యాణములకు నిధి-అనగా 
నివాసస్థానమువలె నున్నవాడు భగవానుడని తెలుపబడినది. 


అందులకు ప్రయోజనమును “అర్జినామ్‌ నిధయే” అను ప్రయోగము 
తెలుపుచున్నది. అనగా-ముందు చెప్పబడిన కల్యాణములను అనుభవింపదలచి తనను 
సంసారులు, ముముక్షువులు మొదలగు అధికారులకు వానిని ఎంతగా ఇచ్చినను ఆ 
మంగళములు తన వద్ద కొంచెముకూడ కొణత పడకుండనుండు నిధివంటివాడని 
భానము. (శ్రీవేంకటనివాసాయ) అర్జులకు మంగళములను అనుగ్రహించుటకొణకు 
శ్రీవేంకటాద్రిని విడువకుండ నుండువాడు. 


(శ్రీనివాసాయ) “శ్రీః నివసతి అస్మిన్‌ ఇతి శ్రీనివాసః” అనెడి వ్యుత్పత్తినిబట్టి 
లక్ష్మీదేవి నిత్యవానమును చేయునట్టివాడను అర మిచ్చు ఈ వదము 
శ్రీవేంకటేశ్వరునకు యోగరూఢము. 


ఈ విధముగా లక్ష్మీదేవి ఆశపడు భర్తయై, ఆమె సంబంధముచే తనకు 
సమృద్ధిగానున్న కల్యాణములను ప్రార్థించువారికి వారు అడిగిన రీతిలో 
అనుగ్రహించుచు, వేంకటాచలముపై వేంచేసియుండు శ్రీనివాసునకు ఆ కల్యాణములు 
(నుంగళములు) అధికాధికముగా వృద్ధికావలెనని ఈ శ్లోకముద్వారా (అణ్లన్‌) 
ఆశాసించిరి. 


2. లక్ష్మీసవిభ్రమాలోకసుభ్రూవిభ్రమచక్షుషే । 
చక్షుషే సర్వలోకానాం వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


114 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


లక్ష్మీసవిభమ+ఆలోకజ=లక్ష్మీదేవియొక్క విలాసముతోకూడిన కడగంటి చూపులకు 
లక్ష్యమైన, సుభూవిభ్రమచక్షుషేఅందమైన కనుబొమల విలాసమును, నేత్రములను 
కలవాడు, సర్వలోకానాం=అన్ని లోకములకు, చక్షు షే=నేత్రములనంటి వాడును అగు, 
వేంకటేశాయ=శ్రీవేంకటేశ్వరునకు, మంగళమ్‌ (అస్తు=మంగళమగుగాక! 


లక్ష్మీదేవి యొక్క విలాసముతో కూడిన కటాక్షములకు లక్ష్యములలైన కనుబొమల 
కదలికలను, నేత్రములను కలవాడు, అన్నిలోకములకు నేత్రస్థానీయుడును అగు 
వేంకటేశ్వరునకు మంగళము కలుగుగాక. 


“లక్ష్యాః సవిభ్రమాలోకాః (స్వస్య) సుభ్రూవిభ్రమే చక్షుషీ చ యస్యః సః 
లక్ష్మీసవి భ్రమాలోకసు భ్రూవి భమ చక్షుః” అను విగ్రహముద్వారా లక్ష్మీదేవియొక్క 
విలాసముతో కూడిన కటాక్షములు ప్రసరించిన తన అందమైన కనుబొమలను, 
నేత్రములను కలవాడు స్వామి-అను అర్ధము ఏర్పడును. భగవానుని అందమైన 
కనుబొమలను, కన్నులను లక్ష్మీదేవి తన కటాక్షములతో చూచుచున్నదని తాత్పర్యము. 
భగవానుడు తనకు పరబ్రహ్మత్వము సిద్దించుటకై లక్ష్మీదేవి వద్ద తన 
సుభ్రూవిలాసములు, కంటిచూపులు- అను వీనితో వేడగా, ఆమెయు తన క్రీగంటి 
చూపులతో వానిని చూచి, తన అభిప్రాయమును తెలిపి, పరబ్రహ్మత్వము స్వామికి 
వరముగా ఇచ్చెనను రస్యమైన భావము దీనివలన స్ఫురించును. “అపాంగాః భూయాంసో 
యదుపరి పరం బ్రహ్మ తదభూత్‌' (శ్రీగుణ-30) లక్ష్మీదేవీ! నీ అధికమైన కటాక్షములు 
ఏ వ్యక్తిపై పడినచో, అతడు పరబ్రహ్మ అయ్యెను అనుచు పరమరసికులగు భట్టర్‌ 
అనుగ్రహించుట ఇచట స్మరణీయము. 


ఇక, “లక్ష్మీసవి భ్రమాలోకేషు (స్వస్య) సుభ్రూవిభ్రమః చక్షుః చ యస్య సః” 
అను విగ్రహమును చెప్పినచో, భగవానుడు తన అందమైన కనుబొమలు కదలికలను, 
కన్నులను లక్ష్మీదేవియొక్క అందమైన కటాక్షములలో ప్రసరింపచేయుచున్నాడను 
అర్థమును తోచును. అనగా, లక్ష్మీదేవి నేత్రములలో తన సు భ్రూవిభ్రమములతో 
కూడిన కటాక్షములను దూతగా విడచి, తన్మూలముగా తన మనోరథమును 
వ్యక్తీకరించుచున్నాడని తాత్సర్యము. “ఇళవాయ్‌చ్చియర్‌ కణ్ణినుళ్‌ విడవే శెయ్‌దు 
విళిక్కుమ్‌ పిరానైయే” (తన చూపులను లేత వయస్సులోని గోపికల కళ్ళలోకి సందేశాన్ని 
పంపి దూతగా విడచి) (తిరువాయ్‌- 1-7-5) అనియు, “తూదు శెయ్‌ కణ్‌గళ్‌ 
కొణ్ళాను పేశి” (తిరువాయ్‌-9-9-9) (దౌత్యాన్ని పంపే నేత్రాలతో ఇంకొకటిని పల్కి) 
అనియును ఆల్వార్డు అనుగ్రహించుట ఇందులకు ఒక విధముగా మూలముగా 
చెప్పవచ్చును. 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 115 


“సర్వలోకానాం చక్షుః - అనగా మంచి జ్ఞానమును కల్గించి, రక్షించు కన్నువంటి 
వేంకటేశ్వరుడు “అడిక్కీళ్‌ అమర్‌న్దు పుకును అడియీర్‌ వాళ్‌మిన్‌” (తిరువాయ్‌- 
6-10-11) (నా పాదాల చెంత చేరి నిలచి, ఓ దాసులారా! తరించండి!) అని తెలిసి, 
ఉజ్జీవింపజేయు తన శ్రీపాదములనే ఉపాయనును యథార్దజ్ఞానమును కల్గించి, 
తత్సలముగా తన శ్రీపాదములను రక్షకముగా ఆశ్రయించిన వారిని ఉజ్జీవింపజేసి, 
కాపాడుచున్నాడని భావము. “చక్షు ర్లేవానా ముత మర్యానామ్‌”, “కణ్లావా నెన్నుమ్‌ 
మణ్గోర్‌ విణ్ఞోర్‌క్కు తణ్లార్‌ వేడ విణ్లోర్‌ వెబ్పనే” (భూలోకవాసులకు, పరమపద 
వాసులకు నే త్రస్థానీయుడై, చల్లని వేంకటాద్రి అనే దిన్యపర్వతంలో వేంచేసి ఉండేవాడు) 
అనెడి దివ్యసూరిసూక్తులును ఇందులకు ప్రమాణములు. 


3. _ శ్రీవేంకటాద్రిశ్చంగాగ్రమంగళాభరణాం ఘ్రయే । 
మంగళానాం నివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 


శ్రీవేంకటాద్రి=శ్రీవేంకటాదియొక్క, శృంగ+అగ్ర=శిఖరాగముయుక్క, 
మంగళ+ఆభరణ అంఘ్రీయే=శుభమును కల్గించు ఆభరణములగు శ్రీచరణములను 
కలవాడు, వుంగలళానాం=ముంగళకరములగం గుణములకు, 
నివాసాయ=నివాసమైనవాడగు, శ్రీనివాసాయ శ్రీనివాసునకు, మంగళమ్‌ 
అస్తు=మంగళము కల్లుగాక! 


శ్రీవేంకటాద్రిశిఖరము ఆభరణమును ధరించినదా! అనునట్లు అమరియున్న 
శ్రీపాదములను, మంగళకరములగు గుణములను, చరిత్రలను, దివ్యమంగళ 
విగ్రహమును, దివ్యాభరణములను, ఆయుధములను మొదలగువానిని కల్లిన 
శ్రీనివాసునకు మంగళము కలుగవలెను. 


ఇందలి పూర్వార్హముద్వారా “శ్రీ వేంకటా ద్రిశిఖరాభరణాయమాణా... శ్రీవేంకటేశ 
చరణౌ” అనుచు ప్రపత్తి స్నోతములో (13) పల్కిన సూక్ష్యర్ణములను అజణ్జన్‌ 
అనుసంధించిరి. “మంగలానాం నివాసాయ” అనుటచే “కల్యాణనిధయే” అనుచు 
మొదటి శ్లోకములో పల్కిన భావమును స్మరించిరి. ముఖ్యమైనది, రసవత్తరమైనదియు 


అగు అర్ధమును మాటిమాటికి ప్రస్తానించుట పునురుక్తి దోషము కాదు కదా! 


“మంగం లాతి ఇతి మంగళమ్‌” అను వ్యుత్పత్తినిబట్టి సుఖమును ఇచ్చునది 
అను అర్థమునిచ్చు మంగళశబ్దము పూర్వము ఉపాత్తమైన కల్యాణశబ్దమునకు 
పర్యాయము. “శ్వః శ్రేయసం శివం భద్రం కల్యాణం మంగళమ్‌ శుభమ్‌” అనెడి 
అమరకోశ ప్రమాణ మిచట అవధేయము. 


116 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


4. _ సర్వానయవసౌందర్యసంపదా సర్వచేతసామ్‌ । 
సదా సమ్మోహనాయా-స్తు వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


సర్వ+అవయవ=అవయవములన్నిటియందుగల, సౌందర్యసంపదా=సౌందర్య మను 
సంపదతో, సర్వచేతసాం=సమస్తప్రాణులకు, సదా=ఎల్లప్పుడు, సమ్మోహనాయ 
మోహమును కల్గించువాడగు, వేంకటేశాయజవేంకటేశ్వరునకు, మంగళమ్‌ అస్తు 
మంగళమగుగాక! 


శ్రీపాదములనుండి శిరస్పువరకుగల అవయవములలో అందము అతిశయించి 
యుండుటచే, “తోళ్‌ కళ్లార్‌ తోలే కణ్డార్‌” (శ్రీరాముని బాహువులను చూచిన 
వారు ఆ బాహువులనే చూచారు) అనునట్టు ఒకొక్క అవయనమునే మోహించి, 
దర్శించునట్టు అందటికిని మైకమును కల్గించు భగవానునకు మంగళము కలగవలెను. 


శరీరమంతయు వ్యాపించిన సముదాయ శోభ అను అందమునకు లావణ్యమని 
పేరు. ఒక్కొక్క అంగము సాముద్రికలక్షణములతోకూడి, అమరియుండిన సొబగునకు 
సౌందర్యమని పేరు. ఇట్టి అవయవశోభను చూపి, అందటికిని ప్రీతి తన పట్ల కల్గునట్లు 
భగవానుడు చేయుచున్నాడు. ఇట్లు చేసినచో వారు తనకు దాసులై, తనకు దాస్యము 
చేయుదురని స్వామి భావము. కైంకర్యము ప్రీతికారితము కదా! 


5. _ నిత్యాయ నిరవద్యాయ సత్యానంతచిదాత్మనే 1 
సర్వాంతరాత్మనే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


నిత్యాయ = నాశము లేనివాడు, నిరవద్యాయ=దోషములు లేనివాడు, సత్య+అనంత 
చిదాత్మనే = మార్పులేని, అంతులేని జ్ఞానరూపమైన తన స్వరూపమును కలవాడు, 
సర్వ+అంతః+ఆత్మనే=అందజికిని లోపల ఆత్మయై యున్నవాడును అగు, 
శ్రీమద్వేంకటేశాయ = శ్రీవేంకటేశ్వరునకు, మంగళమ్‌ =నుంగళ మగుగాక! 


దేహములన్నిటియందు జీవులున్నట్లే, ఆ ఆత్మలయందు తాను ప్రాణ 
భూతుడైయుండి, వారి దోషములేమియు తనకు అంటనివాడై, ఎల్లప్పుడు ఒకే 
స్వభావమును కలవాడై, అంతులేని జ్ఞానమును తన స్వరూపముగా కలవాడై, నిత్యముగా 
వెలుగు శ్రీవేంకటేశ్వరునకు మంగళము కలుగవలెను. 


“నిత్యఃి- నాశము లేనివాడు. “ఎన్టుమ్‌ ఇణవాద వెన” (ఏనాటికీ నశించని 
తండ్రి) (మూన్గామ్‌ తిరువన్ల్హాది-17) అనిరి కదా పేయాళ్వార్లు. (నిరవద్య) “అపహత 
పాప్మా నిజరో విమృత్యుః విశోకః విజిఘుత్సః అపిపాసఃి(ఛాందోగేే-8-7-1) 
(పుణ్యపాపరహితుడు, వార్ధక్యము, మరణము, నిద్ర, ఆకలి, దాహము-అను వీనిని 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 117 


లేనివాడు) అనుచు వేదము పల్కిన రీతిలో పుణ్య పాపాది దోషము లేమియు లేనివాడని 
భావము. 


(సత్యానంతచిదాత్మనే) “సత్యం జ్ఞాన మనంతం ([బహ్మ” (తైత్తిరీయోపని 
షత్‌-ఆనంద-1) అనునట్టు సత్యత్వం, జ్ఞానత్వం, అనంతత్వం - అనువానిని 
స్వరూపముగా కలవాడు. జడపదార్థములకువలె స్వరూప నికారములను, ఆత్మలకువలె 
స్వభావవికారములను లేకుండుట సత్యత్వమగును. జ్ఞానత్వమనగా -ఎల్లప్పుడును 
సంకోచము లేకుండ, అంతట వ్యాపించియున్న జ్ఞానమును స్వరూపముగా 
కల్గియుండుట. ఉపనిషత్తులోని జ్ఞానశబ్దమును అణ్జన్‌ చిత్‌ శబ్దముతో ఇచట నిర్దేశించిరి. 
ఇక అనంతత్వమనగా-దేశకాల,వస్తు పరిచ్చేదములను లేకుండుట. అనగా-అన్ని చోట్ల, 
అన్ని కాలములందు, అన్ని వస్తువుల రూపములో నుండు భగవానుని అద్వితీయమైన 
స్వభావము. (సర్వాంతరాత్మా) అందటికిని అంతరాత్మయై ప్రవేశించియైయుండి, 
వారిని తమ తను కర్మానుసారముగా నియమించు వాడు “ఏష సర్వభూతాంతరాత్మా 
అపహతపాస్మా ad నారాయణః” (సుబాల-7) (ఈ నారాయణుడు సర్వప్రాణుల లోసల 
ప్రవేశించి, వానిని (ప్రేరేపించుచున్నాడు) అనుటను గమనింపనగును. 
6. స్వత స్పర్వవిదే సర్వశక్తయే సర్వశేషిణే | 

సులభాయ సుశీలాయ వేంకటేశాయ మంగళమ్‌ ॥ 
స్వతః=సహజముగానే, సర్వవిదే=అన్నిటిని తెలిసినవాడు, సర్వశక్తయే=అన్నివిధములైన 
శక్తులను కలవాడు, సర్వశేషిణే=అందటిని తనకు శేషవస్తువుగా కలవాడు, సులభాయ 
=దర్శింపవీలయినవాడు, సుశీలాయజనుంచి స్వభావమును కలవాడును అగు, 
వేంకటేశాయ=శ్రీవేంకటేశ్వరునకు, మంగళమ్‌ =మంగళమనుగుగాక! 


బ్రహ్మ మొదలగువారి వరములదలనకాక, సహజముగానే అన్ని విధములైన 
జ్ఞానమును, శక్తిని కల్గియుండి, ఆ బ్రహ్మ మొదలగు దేవతలుసైతము తనకు దాస్యము 
చేయు మహిమను కలవాడై, ఇపుడు అందణి కన్నులకు దర్శన మిచ్చువాడై, అందణితో 
ఎట్టి భేదము లేకుండ వర్తించువాడై, శ్రీవేంకటాద్రిలో నివసించు భగవానునకు 
మంగళము కలుగుగాక! 


ఒకరి దయ కారణముగా కాకుండ, సహజముగానే అన్నిటిని, వాని వాని 
స్వభావములను అన్నిటిని తెలియు జ్ఞానమును, అన్ని విధములైన శక్తులను కల్గినవాడు 
అనుచున్నారు “స్వతః సర్వవిదే సర్వశక్తయే” అనుట ద్వారా. “య స్పర్వజ్ఞః సర్వవిత్‌” 
(ముందక-61-1-10) (అన్ని వస్తువులను తెలిసినవాడు, వాని స్వభావములను అన్నిటిని 
తెలిసినవాడు) అనునది, “పరా-స్య శక్తి ర్వివిధైన శ్రూయతే” (శ్వేతాశ్వ-6-8) (ఈ 


118 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


భగవానుని మిక్కిలి గొప్పశక్తి పలువిధములైనది అని వినబడుచున్నది) అనునదియును 
గమనింపతగినవి. 


(సర్వశేషిణే)-అందటికిని స్వామి. సర్వశేషిత్వమనగా ఉభయవిభూతులలో నున్న 
చేతనాచేతనములన్నిటిచే ఏర్పడిన లీలారసము, భోగసుఖము అను ఆనందమును 
కల్షియుండుట అని సెద్దలందురు. ఇట్టి గొప్పతనమును కల్షియున్నను, పరమపదములో 
నున్నచో తనను ఎవ్వరును దజిచేరుటకు వీలులేదని తలచి శ్రీవేంకటేశ్వరుడను 
అర్భారూసమును పరిగ్రహించి, శ్రీవేంకటాద్రిపై వేంచేసియుండి, అందణి కన్నులకును 
కన్పించి సులభుడై, వారితో ఏ భేదము లేకుండ కలసియుండి సుశీలుడైయున్నాడను 
భావమును “సులభాయ సుశీలాయ వేంకటేశాయ” అనుట ద్వారా తెలుపుచున్నారు. 


7. _ పరస్మై బ్రహ్మణే పూర్ణకామాయ పరమాత్మనే | 
ప్రయుంజే పరతత్వాయ వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


పరస్మై బ్రహ్మణే=పర బ్రహ్మ అయినవాడు, పూర్ణకామాయ=కోటీకలు అన్నియు 
తీరినవాడు, వరమాత్మనే=ఆత్మలు అన్నిటిలో గొప్పవాడు, 
పరతత్వాయ=పరమపురుషార్ధరూపమైన వాడును అగు, వేంకటేశాయ=నేంకటేశ్వరునకు, 
మంగళం ప్రయుంజే=మంగళము అగుకాక అందును. 


పరబ్రహ్మ, పూర్ణకాముడు, పరతత్వమును అగు శ్రీవేంకటేశ్వరునకు 
మంగళమును ఆశాసింతును. 


“నారాయణః పరం బ్రహ్మ తత్వం నారాయణః పరః......ఆత్మా నారాయణః 
పరః” (నారాయణోపనిషత్‌) అనునట్లు నారాయణావతారమగు వేంకటేశ్వరుడు 
పరబ్రహ్మ అని, పరమాత్మ అని, పరతత్వమని ఇందు నిర్దేశింపబడుచున్నాడు. రూప 
జ్ఞానాది గుణములలో గొప్పవాడై, ఆ గొప్పతనముయొక్క పరనూవధియందున్న 
నారాయణుడు పరబ్రహ్మ అనబడుచున్నాడు. అతడు నిజమునకు ఉన్నతుడగుటచే 
పరబ్రహ్మ అని పిలువబడుచున్నాడు. అంతియేకాక, ప్రకృతికిని, ముక్తాత్మకును 
బ్రహ్మమను పేరుండుటచే, వానిని వేరుచేయుటకై “పరమ్‌” అను విశేషణము 
ప్రయోగింపబడినది అని పలుకువారును కలరు. “పరమ్‌” అనగా గొప్పది. పరమాత్మా 
అనగా ఆత్మలన్నిటిలో గొప్పది. తత్వములు ప్రమాణ సిద్ధములగు చిదచిదీశ్వరులని 
మూడు. పరమాత్మ వానిలో గొప్పవాడగు ఈశ్వరశబ్దవాచ్యుడైన శ్రీమన్నారాయణుడు. 


ఏ వస్తువును ఆశపడినను, ఆ ఆశ పూర్ణమగునట్టి-అనగా నెణవేరునట్టి గొప్ప 
తనమును పొందినవాడనుటను “పూర్ణకామాయ” అను పదము తెల్పుచున్నది. లేక, 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 119 


“పూర్ణకానుః” అనునపుడు కామశబ్దముచే “కామ్యంతే ఇతి కామా అను వ్యుత్పత్తిని 
బట్టి కోణబడు వస్తువులగు భోగ్య-భోగోపకరణ-భోగ స్థానములు నిర్దేశింపబడి, వాని 
కొణకు ఇక ప్రయత్నించి, సంపాదింపవలసిన అక్కరలేనట్లు, సహజముగానే పూర్వమే 
తనవద్ద పూర్ణముగా నున్న ఆ కామములను కలవాడను అర్థమునుకూడ గ్రహింపనగును. 
ఇది “సత్యకామః” (ఛాందో-8-7-1) (నిత్యములైనయున్న అన్ని వస్తువులను కలవాడు) 
అను (శ్రుతికి అనుగుణము. ఇచట భోగ్యములనగా - శబ్దాది విషయములు, స్త్రీలు 
మొదలగు అనుభవింపతగిన విషయములు. భోగోపకరణములు-వానిని అనుభవించు 
టకు సాధనములైన పుష్ప చందన - తాంబూలాదులు. భోగస్టానములు-అనుభవించుటకు 
తగిన స్టలములగు గృహములు, ఉద్యానవనములు, మంటపము, దిగుడు బావి 
మొదలగునని. 


8. _ఆకారతత్త్వ నుశ్రాంత మాత్మనా మనుపశ్యతామ్‌ । 
అతృప్యనృుతరూపాయ వేంకటేశాయ నుంగళమ్‌ ॥ 


ఆకారతత్వమ్‌ = తన దివ్యమంగళ విగ్రహముయొక్క యధథార్థస్వరూపమును, 
అశ్రాంతమ్‌ = నిరంతరము, అనుపశ్యతామ్‌ ఆత్మనామ్‌=ధ్యానించు నూనవులకుు, 
అతృ్సప్తి+అమ్ఫ త రూపాయ=చాలునని తృప్తి గలుగని, అమృతమువంటి రూపమునుకల, 
వేంకటేశాయ = వేంకటేశ్వరునకు, మంగళమ్‌ అస్తు=మంగళమగుగాక ! 


మన శరీరము కర్మవలన ఏర్పడినది. భగవానునకు తిరుమేని భక్తులకు దర్శన 
మోయవలెనను అతని కృపవలన ఏర్పడినది. అందుచే అతని దివ్యరూపమును (మనము 
ధ్యానము చేయవలెనని) ఎవడు ధ్యానించు చున్నాడో, అతనికి అతృస్తావృతమై, 
ఆనందము నిచ్చు రూపమునుకల శ్రీవేంకటేశ్వరునకు మంగళము కలుగవలెను. 


ఆకారముయొక్క తత్వమనగా దివ్యరూపముయొక్క యథార్ధస్థితి. అనగా 
-అప్రాకృతత్వము, స్వేచ్చాగృహీతత్వము, స్వాభిమతత్వము-మొదలగునవి. వానిలో 
అప్రాకృతత్వమనగా-ఈ లీలావిభూతిలో ప్రకృతివికారములగు పంచభూతములచే 
నిర్మింపబడి, మాంసరక్తాదిమయమైన మన శరీరమువలెకాక, నిత్యవిభూతిలోని శుద్ధ 
సత్త ద్రవ్యముయొక్క వికారమై, పంచభూతములచే నిర్మింపబడి, నీలమణిచ్చాయను 
కల్లి, మిక్కిలి సుందరమైయుండుట. “వముణియురునిఖ్బూతమై న్లాయ్‌ం” 
(నీలమణిరూపంలో ఉండేవాడా!) (తిరునెడు-1) అనిరి కదా తిరునుజ్జెయాల్వార్లు. 
స్వేచ్చాగృహీతత్వ మనగా-మన మనోరథము వలనకాక, పుణ్యపాపరూపమైన 
కర్మలవలన ఏర్పడి, వానిని అనుభవించుటకొజుకే ఉండు మన శరీరములవలెకాక, 


120 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


తనను ఆశ్రయించినవారికి సేవను అనుగ్రహించుటకొణకే భగవానుడు తన 
సంకల్పముచే స్వీకరింపబడియుండుట. ఈ రెండు స్వభానములను “ప్రకృతిం స్వా 
వుదిష్టాయు నంభవావ్యూత్మవూయయా” (గీత-4-6) (నా వ్రకృతిని 
అ ప్రాకృ తదివ్యమం గళవి[గ్రహమును స్వీకరించి, నా సంకల్పముతో జన్మింతును) అని 
శ్రీకృష్ణుడు పల్కెను కదా! ఇకి, స్వాభిమతత్వమనగా- మనము చేసిన పుణ్యపాపములకు 
తగినట్లు కొంచెము సురూపముగానో, లేక, విరూపముగానో ఏర్పడి, మనకు ఇష్టముకాని 
మన శరీరములవలెకాక, అవధిలేని అందమును కల్లి, భగవానునకును మిక్కిలి ఇష్టముగా 
నుండుట. “తతో-పి తత్‌ ప్రియతరం రూపం యదత్యద్భుతమ్‌” (పూర్వము 
తెలుపబడిన దివ్యాత్మస్వరూపము కంటెను భగవానునకు మిక్కిలి అభిమతమై, 
ఆశ్చర్యకరమైన ఏ దివ్యమంగళవి[గ్రవాము కలదో) (చతు-4) అనుచు 
భగవద్యామునులును సాయించిరి కదా! భగవానుని విభవావతారరూపములు 
పరనుపదములోనున్న రూసమువలె అప్రాకృతములననుటను పూర్వము ఉట్టంకించిన 
భగవద్గీతాన చనమువలన తెలిసికొంటిమికదా! అర్భావతార రూపములలో భగవానుడు 
తన అప్రాక్సృతరూపము నందు చూపు ఆదరముతో నిత్యసాన్నిధ్యమును కల్గియుండునని 
పూర్వాచార్యులు నుడువుటచే, అర్భావతార రూసములకును పూర్వము తెల్పిన 
స్వభావములు కలవని గ్రహింపనగును. “పరత్వ మవాజ్మానసగోచరమ్‌. అవతారత్తుక్కు 
సిజ్సాడ రానోమ్‌. నాజ్ఞల్‌ ఎజ్లే యారై ఆశ్రయిప్పదు? ఎన్న, నీజ్లల్‌ ఉకన్లపడియే 
ఉకన్దరుళప్పణ్ణ అత్తిరుమేనియైయే అప్రాకృత దివ్యసంస్థానతోడొక్క విరుమ్బుమ్‌ 
అర్బావతారత్తై యా శ్రయియుజ్లోల్‌ - ఎన్లిజారొ అను తిరువాయ్‌మొలి (3-6-9) ( 
పరత్వం వాక్కుకు, మనస్సుకు అందనిది. అవతారాలకు దూరమైనాము. ఇక మనం 
ఎవరిని ఎక్కడ ఆశ్రయించాలి? అంటే - మీరు ఆశపడిన రీతిలో నిర్మించిన ఆ 
అర్భారూపాన్నే తనరూపంగా గ్రహించి అప్రాకృతతేజస్సులో అదరించే అర్భావతారాన్ని 
ఆ(శంయంచండి- అని వల్కుతున్నారు) ప్రబంధములో (తజ్ఞుమాకియ) 
పాశురముయొక్క ఈడు వ్యాఖ్యానములోని అవతారికలోగల సూక్తి ఇచట 
అనుసంధేయము. 


ఇట్టి తిరుమేనియొక్క తత్వములును అన్నిటిని మనస్సున నుంచుకొనియే 
సర్వాలంకార భూషితమైన శ్రీవేంకటేశ్వరుని దివ్యరూపమును నిరంతరము 
ధ్యానించినచో, అది వారికి ఎంత ధ్యానించినను చాలునను తృప్తిని కల్గింపని 
అమృతమువలె పరమ భోగ్యముగా నుండునని ఉత్తరార్థమున తెలుపబడినది. 
“ఎప్పాళుదుమ్‌ నాల్‌ తిజ్ఞల్‌ ఆణ్లూళి యూళితొజుమ్‌ అప్పాళుదైక్కస్పాళుదు 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 121 


ఎన్నారావముదమే” (తిరువాయ్‌- 2-5-4) (దినాలు, నెలలు, సంవత్సరాలుగా 
ఎప్పటికప్పుడు నాకు అతృస్తామృత రూపుడైన వాడా!) అనియు, “వణ్ఞనురుళ్‌కొళ్‌ 
అణి మేకవణ్ఞా!.....ఎణ్ఞమ్‌ పుకున్లు తిత్తిక్కు మముదే!... తిరువేజ్లడత్తానే” (మేఘవర్గా! 
మృతరూపుడైనవాడా! నా మనస్సులో ప్రవేశించి భోగ్యమై ఉండే అమృత స్వరూపా!) 
(తిరువాయ్‌-6-10-3) “శీరార్‌ తిరువేజ్ల్ణడమానములై మేయ ఆరానముదే” (గొప్ప 
వేంకటాద్రిని అభిమానించి వేంచేసి ఉండే అతృస్తామ్ఫ తమా!) (పెరియ తిరు-1-10-3) 
అనియును ఆళ్వార్లు అనుగ్రహించిన సూక్తులను ఇచట అనుసంధింపనగును. 


9. ప్రాయ స్ప్వచరణా పుంసాం శరణ్యత్వేన పాణినా | 
కృపయా దిశతే శ్రీమద్వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


ప్రాయః=కాబోలు! పుంసాం=మానవులకు, శరణ్యత్వేన=ఆశ్రయించుటకు తగినవి అగు, 
స్వచరణౌ=తన చరణములను, పాణినా=(తన కుడి) చేతితో, కృపయా=దయతో, 
ఆదిశతే = చూపుచు విధించుచున్న, శ్రీమద్వేంకటేశాయజ= శ్రీ వేంకటేశ్వరునకు 
(లక్ష్మీసహితుడగు వేంకటేశ్వరునకు), మంగళమ్‌ (అస్తు)=మంగళము (అగుగాక) 


“మానవులారా! ఈ పాదములను మోరు రక్షకములుగా ఆశ్రయింపుడు” అనుచు 
తన కుడిచేతితో దయతో తన శ్రీచరణములను చూసి, ఆజ్ఞాపించువానినలె సేవను 
అనుగ్రహించుచున్న శ్రీవేంకటేశ్వరునకు మంగళము కలుగవలెను. 


ప్రపత్తిలో “శరణం వ్రజేతి...మహ్య మిహ తౌ కరదర్శితా తే చరణా శరణం 
ప్రపద్యే” (11) (శరణు పొందుము అని ఈ తిరునులలో నాకు శ్రీహస్తముతో 
చూపబడిన నీ శ్రీపాదములను శరణు పొందెదను) అని పల్కిరి. అట్టు చరణములను 
చూపుచున్న వేంకటేశ్వరునకు మంగళము కలుగవలెనని ఇందు పల్కుచున్నారు. ఇందు 
(స్వచరణా శరణ్యత్వేన ప్రాయః ఆదిశతే) అనగా తన శ్రీపాదములను శరణ్యములుగా 
చూపుచున్నవానినలెనున్న వేంకటేశ్వరునకు-అని అర్థము. ఇచట “ప్రాయః” అనునది 
ఉత్పేక్షావ్యంజకము. నోటితో పలుకకుండ చూపుటచే, “వీనిని రక్షకములుగా 
ఆశ్రయింపుము” అని విధించుట ఈ స్వామియొక్క అభిప్రాయమై యుండవచ్చునని 
ఉత్రేక్షింపబడుటను గమనింపనగును. 


ఇచట “ఆదిశతే” అనియు, “దిశతే” అనియును పాఠములు కనడుచున్నవి. 
“అడిక్కీళ్‌ అమర్‌న్లు పుకున్లు అడియిీర్‌! వాళ్‌మిన్‌” (దాసులారా! నాపాదాల చెంత 
చేరి నుంచి ఉజ్జీవించండి) (తిరువాయ్‌-6-10-11) అను విధికి మొదటిపాఠము 
అనుగుణము. ఎందులకనగా తానే (కోలు) కల్లు ఉజ్జీవనమునకు విధి అవసరము 
లేదు కావున, ఆశ్రయించుటకే విధి ఆవశ్యకము. కావునను, దాని కొణకు (అనగా - 


122 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


ఉజ్జీవించుటకు) - “అడిక్కీళ్‌ అమర్‌న్డు పుకుమిన్‌” (నా పాదాల చెంతచేరి నిలవండి) 
అనునది అభిప్రాయమగుటచే-అని భావము. 


ఇకి, “దిశతే” అను పాఠమును అనుసరించి, ఇచ్చువానికి-అని అర్థము. ఇచట 
“నిర్దిశ్య” అను ఇంకొక పదమును చేర్చుకొని, “స్వచరణా శరణత్వేన పాణినా నిర్దిశ్య 
పుంసాం (తౌ) దిశతే” అని అన్వయించి, తన శ్రీపాదములను శరణ్యములుగా దక్షిణ 
హస్తముతో సూచించుచు, మానవులకు (వానిని) అనుగ్రహించువానికి- అను అర్థమును 
చెప్పనగును. ఈ అర్థము “ఆతెనక్కు నిన్‌ పాదమే శరణాక త్తన్లోన్లాయ్‌” (తిరువాయ్‌- 
5-7-10) (ఉపాయంగా నీ చరణాలనే నాకు అనుగ్రహించావు) అను సూక్తికి 
అనుగుణము. 


10. దయామృతతరంగిణ్యా స్తరంగై రివ శీతలైః | 
అపాంగై స్పించతే విశ్వం వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


దయా=దయ అనెడి, అమృతతరంగిణ్యాః:=అమృ తనదియొక్క, తరంగైః ఇన = 
కెరటముల వలె, శీతలైః=చల్లని, అపాంగైః=కటాక్షములతో, విశ్వం= ప్రపంచమును, 
సించతే= తడపుచున్న, వేంకటేశాయ=శ్రీవేంకటేశ్వరునకు, ముంగళవ్‌ం 
(అస్తు=మంగళము (అగుగాక!) 


ఒడ్డు ఒరసికొని ప్రవహించు దయ అనెడి అమృతమునదియొక్క అలలా ఇవి! 
అనునట్టున్న చల్లని కటాక్షములతో లోకములను చల్లగా చూచుచున్న 
శ్రీవేంకటేశ్వరునకు మంగళములు కలుగవలెను. 


ఇందు “నిశ్వమ్‌” అనుటకు లోకమును అర్థమును (గ్రహించి, ఒక భావము 
పూర్వము తెలుపబడినది. ఆ శబ్దమునకు ఇచట “అన్నియు” అను అర్థము కూడ 
పొసగును. అన్ని అను పదమున భగవానుడును చేరును. ఇందు తడపునట్టి 
భగవత్కటాక్షములు అతని దయ అనెడి అమృతనదియొక్క అలలుగా ఉత్రేక్షించుటకు 
తగినట్టు, తడపుట అనుటకు చక్కగా నిండుగా ప్రవహించి, మెట్టపల్లములను భేదము 
లేకుండ సమమగునట్టు చేయుట-అని తాత్సర్యము. కావున, ప్రవాహము మిక్కిలిగా 
ప్రవహించినపుడు ఎత్తులోనున్న మన్ను అంతయు పల్లమునకు చేరి, మెట్టపల్లములు 
సమముగునట్టు, ఇచట శ్రీవేంకటేశ్వరుని దయ నిండిన కటాక్షప్రవాహము అంతట 
నిండి, ఉన్నతుడగు ఆ స్వామినికూడ ముంచెత్తి, అతనిని, అధముడగు మానవుని 
సమానముగా చేయుచున్నది. అట్టి కటాక్షములను ప్రసరింపజేసి, అధములని చూడకుండ, 
వారితో సమానముగా కలసి, వేంకటేశ్వరుడు వర్తించుచున్నాడను అర్థమును ఇచట 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 123 


గ్రహింపనగును. ఈ అర్థము “నిషాదానాం నేతా....సమయసి” (దయా-65) (దయాదేవీ! 
వ్యాధులకు అధిపతి అగు గుహుడు, వానరాధీశుడగు సుగ్రీవుడు, భిల్ల స్తీ అగు శబరి, 
కుచేలుడు, కుబ్జ, రేపల్లెలోని గోపికలు, మాలాకారుడు-అను వీరి నైచ్యమును, 
శ్రీవేంకటేశ్వరుని బౌన్నత్యమును మిక్కిలి గొప్ప నీ ప్రవాహములతో సమము 
చేయుచున్నావు) అనుచు శ్రీవేదాంత దేశికులు అనుగ్రహించిన దయాశతక 
శ్లోకరత్నముతో మిక్కిలి ఒప్పును. విభవావతారములలోవలె శ్రీవేంకటేశ్వరుడును 
“ఆళియుమ్‌ కోళరియుమ్‌....వానరముమ్‌ వేడుమ్‌” అని అన్నిటికిని తన దర్శన 
మనుగ్రహించుచు నిలుచునియున్నాడుకదా! 


11. ప్రగ్ఫూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే | 
సర్వార్తిశమనాయా-స్తు వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


స్రక్‌ భూషా+అంబరహతీనాం=మాలెలు, ఆభరణములు, పీతాంబరము, దివ్యా 
యుధములు అను వీనికి, సుషమా+ఆవహమూర్తయే=గొప్ప శోభను కల్గించుచున్న 
దివ్యరూపమును కలవాడు, సర్వ+ఆర్తిశనునాయ=అందటి దుఃఖములను తీర్చువాడును 
అగు, వేంకటేశాయ=వేంకటేశ్వరునకు, మంగళమ్‌ అస్తు=మంగళమగుగాక! 


వస్త్రములు, ఆభరణములు, ఆయుధములు మొదలగువానిచే అలంకరింపబడి, 
అందముగానుండునట్టు చేయబడు మనవలెకాకుండ, తన దివ్యరూపసంబంధముచే 
పూమాలెలు, తిరువాభరణములు, పట్టుపీతాంబరము, శంఖచ క్రాది దివ్యాయుధములు 
మొదలగువానికి పూర్వము లేని ఒకానొక అపూర్వమైన శోభను కల్గించుచు, అందణికిని 
దర్శన మిచ్చుచు, సకలదుఃఖములను తీర్చు సర్వాంగసుందరుడగు వేంకటేశ్వరునకు 
మంగళము కలుగవలెను. 


“ఆభరణజ్ల్ఞళుక్కు అళకూట్టుమ్‌ పెరుమాళో (ఆభరణాలను అందాన్నిచ్చే స్వామి) 
అనుచు శ్రీరంగనాథుడు క్రీర్తింపబడునట్లే, శ్రీవేంకటేశ్వరుడును ఇందు 
క్రీర్తింపబడుచున్నాడు. ప్రక్‌ అనగా మాలె. పూర్వము భగవద్రామానుజుల నియమనమును 
అనుసరించి, తిరుమలకు వేంచేసి, అచట ఉద్యానవనమును నిర్మించి పెంచి, అందు 
పూయు పూలను మాలగా గుచ్చి, అనంతార్యులును, ఆ పిమ్మట వారివంశీయులును 
నవుర్పించు మూల-అని దీని అర్హము. భూషా అనగా ఆభరణము. 
అంబరము-వీ తాంబరము. ఆకాశరాజు తన పుత్రిక అగు పద్మావతిని 
విభవావతారరూపమున అవతరించిన వేంకటేశ్వరునకు ఇచ్చి, కల్యాణమును 
జరిపించినపుడు ఆ స్వామికి సమర్పించిన కిరీట నూపురాదులగు దివ్యాభరణములును, 
పీత్రాంబరములును ఇవి. వీని వివరమును శ్రీ వేంకటాచలమాహాత్య ములో చూడనగును. 


124 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


హేతి-అనగా ఆయుధములు. అవి ఏవి? అనగా, తనపట్ల అంతులేని భక్తిని కల్గియున్న 
తొండమాన్‌ చక్రవర్తికి, శత్రుసంహారార్థము అనుగ్రహించిన శ్రీసుదర్భనము, 
సాంచజన్యములను తిరిగి ధరింపకుండ తన జాదార్యము (ప్రకాశించునట్టు 
రిక్తహస్తములతో శ్రీవేంకటేశ్వరుడు వేంచేసియుండగా, చాలాకాలము గడచిన పిదప, 
కాళహస్తిలోని శైవులు ఆ స్వామిని షణ్ముఖుడని, శివుడని పల్కుచు యాదవరాజు 
సభలో వాదింపగా, భగవద్రామానుజులు శ్రీరంగమునుండి తిరుమలకు వేంచేసి, 
శుతిస్యృతీతిహాస పురాణ దివ్యప్రబంధములను గొని రాజసభలో ఆ స్వామి 
విష్ణుస్వరూపుడేననుటను స్థాపించి, ఇక ఎవరికిని ఏ విధమైన సందేహమును 
ఏర్పడకుండునట్లు స్వర్ణమయములగు శంఖచక్రములను ఆ స్వామి హస్తములలో 
అలంకరింపజేసిరి-అని అవేంకటాచల ఇతిహాసమాల, తిరుమలై ఒళుకు మొదలగు 
(గ్రంథములలో కానవచ్చుటకు అనుగుణముగా, భగవద్రామానుజులు సమర్పించిన 
శంఖచక్రములును. ఆభరణములు, మాలికలు, పట్టువస్త్రములు ఏవి? అనగా- 
శ్రీవేంకటేశ్వరునకు మామగారైన ఆకాశరాజు వివాహసమయంలో ఇచ్చిన ఆభరణములు, 
మాలికలు, పట్టు వస్త్రములు. అదేవిధముగా అనంతార్యులు స్వామికి పద్మావతిదేవిని 
కన్యాదానము చేసిన సందర్భమున సమర్పించిన ఆభరణములు, పట్టువ స్తములును 
తమ తోటకు వచ్చి రాత్రివేళ పుష్పములను కోసిన అలర్‌ మేల్‌మబ్లై పిరాట్టిని, ఆమె 
ఎవరో తెలియక, అనంతార్యులు సంపెంగచెట్టుకు కట్టివేసి, ఉదయముకాగానే నిజమును 
గ్రహించి, భగవానుని వద్దకు పిలుచుకొని పోయి, సమర్పింపగా, స్వామిచే అనంతార్యులు 
మామగారుగా కీర్తింపబడుట ఆ మహనీయుల చరిత్రలో సు ప్రసిద్ధము. దీనికి తగినట్లు 
“మలైయిల్‌ వేజ్ణడవజ్కు మామనార్‌ వాళియే” (శ్రీవేంకటేశ్వరుని మామగారికి మంగళం) 
అనెడి అనన్దాళ్వాన్‌ అనంతార్యుల నుంగళాశాసన పాశురు అనుసంధింపనగును. 
భగవద్రామానుజులు శ్రీవేంకటేశ్వరుని సంపద నిత్యము అభివృద్ది చెందవలెనని 
స్వర్ణ్షమయమైన లక్ష్మీదేవిని ఆ స్వామి వక్షఃస్థలములో ప్రతిష్ట చేయించినందులకు 
అనుగుణముగా భగవ(ద్రామానుజులును వేంకటేశ్వరునకు మామగారుగా 
భగవద్రామానుజులు స్వామికి మామ అగుచున్నారు. “శ్రీవేంకటేశశ్వశురః” అని 
వడుగనంబి ప్రణీతముగు రామానుజాష్టోత్తరశతనామస్తోత్రములో తెలుపబడుటను 
చూడనగును. 


ఇట్టి మాలెలు, దివ్యాభరణములు, పీతాంబరము, శంఖచక్రాది దివ్యాయుధములు 
మొదలగునవి (ద్రవ్యస్వభానముచేతను, వానిని సమర్పించిన శ్వశురపాదుల 
మహిమచేతను మిక్కిలి గొప్పవియె, ఇతఃపూర్వమే గొప్ప శోభను కల్లినని అయినను, 
శ్రీవేంకటేశ్వరుడు తన తిరుమేని సంబంధముచేత, వానికి ఇక దీనికి మించిలేదనట్లు 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 125 


అత్యుత్తమైన సుషనును కల్లించుచున్నాడు-అనుచు (అణ్జన్‌) పల్కుచున్నారు. సుషను 
అనగా గొప్ప శోభ. “సుషమా పరమా శోభా” అని అమరకోశనచనము. 


(సర్వార్తిశవునాయ) - పూర్వము పల్కిన రీతిలో వేంచేసియుండు 
శ్రీవేంకటేశ్వరుడు తనను నమస్కరించిన అందజి దుఃఖములను పోగొట్టుచున్నాడని 
భావము. వరదరాజస్వామివలెనే వేంకటేశ్వరుడును ప్రణతార్తి హరుడు కదా! 


12. _ శ్రీవైకుంఠవిరక్తాయ స్వామిపుష్కరిణీతటే । 
రమయా రనునూణాయ వేంకటేశాయ మంగళమ్‌ ॥ 


శ్రీవైకుంఠవిరక్తాయ= శ్రీ వైకుంఠములో ఆదరము తీరినవాడును, స్వామిపుష్కరిణీతటే 
=స్వామిపుష్కరిణి అను కొలనుతీరములో, రమయాజ=లక్ష్మీ దేవితో, రమమాణాయ 
=క్రీడించుచు, ఆనందించువాడును అగు, వేంకటేశాయ=శ్రీవేంకటేశ్వరునకు, 
మంగళమ్‌ అస్తు=మంగళమగుగాక! 


అనంతగరుడాది నిత్యసూరులు, ముక్తులును దుఃఖమనునదియే తెలియక 
ఆనందించుచు జీవించు వైకుంఠములో తన దయ మొదలగు గుణములు 
ప్రకాశింపపోవుటచే అచట అనాదరమును పొంది, సంసారులు దుఃఖములతో 
బాధపడుటను తలచి, దయచూసి, ఆ దుఃఖములను పోగొట్టుటకై దయ మొదలగు 
గుణములు (ప్రకాశించునని ఆ గుణములను మరింతగా వృద్ధి పాందించు 
లక్ష్మీదేవితోపాటు భూలోకములోని తిరుమలలో కోనేటి తీరమున క్రీడించుచు సేవను 
అనుగ్రహించు భగవానునకు మంగళము “లుగవలెను. 


“మాయావీ పరమానందం త్యక్త్వా వైకుంఠ ముత్తమమ్‌, స్వామిపుష్కరిణీతీరే 
రమయా సహ మోదతే” అను (శేషధర్మమ్‌-13) (మాయాని అయిన భగవానుడు 
గొప్ప ఆనందం కల, ఉత్తమమైన వైకుంఠమును వీడి స్వామి పుష్కరిణీ తీరంలో 
లక్ష్మితో పాటు విహరిస్తున్నాడు) పురాణ శ్లోకమును అనుసరించుచు ప్రస్తుత శ్లోకము 
రచింపబడినది. 


ఈ శ్లోకమునకు, తన దయ మొదలగు గుణములకు(ఆవశ్యకత) లేకపోవుటచే 
శ్రీవైకుంళములో నిరాదరమును పొందిన శ్రియఃపతి వానికి విలుగల చోటు అయిన 
భూలోకములో స్వామిపుష్కరిణీతీరమున లక్ష్మీదేవితోకూడి మిక్కిలి ఆదరముతో 
క్రీడించుచున్నాడను అర్హముతో పాటు, పాద్మపురాణము క్షేత్రకాండము ముప్పది నాల్గవ 
అధ్యాయములో తెలుపబడిన వేజొక ఈ క్రింది చరిత్రను గ్రహింపనగును. 


ఏది పరతత్వ్వమని విచారించి తెలిసికొని రమ్మని మహర్షులచే పంపబడిన 


126 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


భృగుముని మొట్టమొదటగా సత్యలోకమును చేరి, అచట సభలో కొలువు తీరి ఉన్న 
చతుర్ముఖుని చూడగా, అతడు గర్వముతో ఈ మహర్షిరాకను కొంచెముకూడ 
లెక్కపెట్టకుండనుండుటను గమనించి ఆ ముని “ఈ బ్రహ్మ రజోగుణ దూషితుడు” 
అని నిశ్చయించుకొని, శివలోకమును చేరెను. అచట అతడు శివుని దర్శింప 
ప్రయత్నింపగా, పార్వతీభోగములో ఆసక్తుడైయున్న శివుడు భృగుమహర్షికి దర్శన 
మోయలేదు. “ఈ శివుడు తమోగుణమును కలవాడు” అని నిశ్చయించుకొని, 
శ్రీవైకుంఠమును చేరి అచట శయనించియున్న శ్రీమన్నారాయణుని వక్షఃస్థలములో 
తన్నగా, ఆ స్వామి తటాలున లేచి “రాయికంటె కఠినమైన నా వక్షఃస్థలములో తమె 
మెత్తని పాదమునకు ఎంత నొప్పి కల్షినదియో కదా!” అనుచు పల్కి, ఆ పాదమును 
తన చేతులతో ఒత్తగా, “సత్వగుణమును నిండుగా కల ఈ స్వామియే పరతత్వము” 
అని నిశ్చయము చేసికొని తిరిగివచ్చిన భృగువు మహర్షులకు తన నిర్ణయమును 
తెలిపెననుట అందటణు తెలిసినదే. 


అట్టు మహర్షి తన్ని తిరిగి వెడలిన పిమ్మట, శ్రీవైకుంఠములో లక్ష్మీదేవి “నాకే 
స్వంతమైన నీ వక్షస్సులోను తన్నిన మహర్షి పాదమును నీవు సంవాహనము చేసితివే! 
నేను నిత్యవాసమును చేయు చోటును ముని అలక్ష్యము చేసి తన్నగా, దానిని నీవు ఏ 
మాత్రము లెక్కింపలేదే! ఇచట నాకు ఇకపై ఏమి పని? నేను ఎచటికైనను వెడలి 
పోయెదను” అని పల్కి వైకుంఠమునుండి బయలుదేరి, పాతాళమును చేరి, 
అంతర్జానమయ్యెను. భగవానుడును లక్ష్మీదేవి లేకపోవుటచే వైకుంఠవాసములో 
నిరాదరణను పొంది, భూలోకమునకు వచ్చి చేరెను. లక్ష్మీదేవిని వెదకుచు పిమ్మట 
ఒక అశరీర వాక్కును బట్టి తిరుమలకు సమోపములోగల తిరుచ్చుకనూరులో 
(తిరుచానూరు) తానే ఒక పద్మసరస్సును నిర్మించి, దాని తీరమున పండ్రెండు ఏండ్లు 
ఆమెను గూర్చి తపస్సును చేసి, ఆ తటాకము మధ్యనుండి లక్ష్మీదేవి ఆవిర్భవింపగా, 
ఆమెను పొంది తిరుమలకు తిరిగి వచ్చి, స్వామి పుష్కరిణీతీరములో ఆ లక్ష్మీదేవితో 
పాటు విహరించుచు ఆనందించుచున్నాడు-అనునది పాద్మపురాణోక్తకథ. దీనికి 
అనుగుణముగా - లక్ష్మీదేవి లేకపోవుటచే శ్రీవైకుంఠములో విరక్తిని పొంది (భూలోకమును 
చేరి, లక్ష్మీదేవిని తిరిగి పొంది) ఆమెతో కలసి స్వామి పుష్కరిణీతీరములో ఆదరముతో 
విహరించు వేంకటేశ్వరునకు మంగళము అగుగాక- అను అర్థముకూడ ఈ శ్టోకమునకు 
గ్రహింపనగును. 


13. శ్రీమత్సుందరజామాత్స మునిమానసవాసినే । 
సర్వలోకనివాసాయ శ్రీనివాసాయ మంగళమ్‌ ॥ 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 127 


శ్రీమత్‌=మంగలాశాసనమును చేయుట అనెడి సంపదను నిత్యము కల్లిన, సుందర 
జామాతృముని=తకియమణవాళన్‌ముని(వరవరముని) యొక్క, మానసవాసినే= 
మనస్సునే నివాసముగా కలవాడును, సర్వలోకనివాసాయజఅన్ని లోకములను తనకు 
నివాసస్థలముగా కలవాడును అగు, శ్రీనివాసాయజశ్రీనివాసునకు, మంగళమ్‌ అస్తు= 
మంగళమగుగాక 


ప్రళయకాలములో లోకములను అన్నిటిని తనయందుండునట్టు చోటు నిచ్చి 
ఆనందించిన తాను, “నాకేమి కొణతయు రాకుండునట్టు పల్హాండు పాడి రక్షపెట్టు 
మహనీయులగు శ్రీ మణవాళమహామునుల తిరువుళ్ళమే నాకు ఆనందమును కల్గించు 
నివాసము” అని తలచి అచటనే నివసించుచు ఆనందించుచున్న అలర్‌మేల్‌ మజ్జ 
నివసించు వక్షస్టలమును కలవానికి మంగళములు కలుగుగాక! 


“సర్వలోకనివాసాయ” అనుటకు సర్వలోకములకును నివాసస్థానమైనవాడు అని 
షప్టీతత్పురుషసమాసముగా గ్రహించి, ప్రతిపదార్థములో చూపబడిన అర్థముతో పాటు, 
సర్వలోకములను నివాసస్థానముగా కలవాడును బహు ప్రీహిగా గ్రహించి కూడ వేజొక 
అర్థమును చెప్పవచ్చును. 

ఇచట లోక శబ్దము జనవాచకము. “లోక స్తు భువనే జనే” అను అమరకోశ 
వచనమును చూడనగును. “శ్రీమత్పుందరజామాతృముని” అనుచు మిక్కిలి గొప్ప 
మణవాళమహామునులను ఇచట నిర్దేశించుటచే సర్వలోక శబ్దము సమస్తసాధారణ 
జనులను నిర్దేశించుచున్నదని చెప్పవచ్చును. “నిర్వృష్టో మేఘుఃి (వర్షము కురిసి 
విరమించిన మేఘము) అనునపుడువలె “నివాసః” అనుటకు “నివృత్తో వాసః” అను 
వ్యుత్పత్తినిబట్టి ఆశ తీరిన వాసస్థానము అను అర్థమును, “మునిమానసవాసినే” 
అనునపుడు “వాసినీ” అను పదములోని 'ఇన్‌' ప్రత్యయము ప్రశంస్థాకమగుటచే, 
మణవాళ మహామునుల మనస్సులో వాసమును ప్రశస్తముగా, గొప్పదిగా, తన పూర్ణమైన 
మనోరథమునకు లక్ష్యముగా కలవాడు-అను అర్థమును చెప్పనగును. ఈ విధముగా, 
“సర్వలోకనివాసాయ శ్రీమత్సుందరజామాతృమునిమానసవాసినే శ్రీనివాసాయ 
మంగళమ్‌” అని పూర్వమువలెనే అన్వయించి, ఐశ్వర్యము, కైనల్యము మొదలగు 
అధమపురుషార్థములను కోరు సానాన్యజనులందణియందు అంతర్యామిగా 
నుండవలసిన నిర్బంధముతో, కొంచెముకూడ ఆశలేకుండ ముళ్ళమోద ఉన్న 
వానివలెనుండువాడై, తననే “ఉణ్లుమ్‌ శోరు” (తినే అన్నం) మొదలగు 
నర్వవిధధారకపోవషక బోగ్యములుగా తలచు ఉత్తవాది కారులగం 
శ్రీమణవాళమహామునుల చిత్తములో శ్రీ వైకుంఠములోకంటె మిక్కిలి ఆనందముతో 
వాసము చేయువాడగు శ్రీ నివాసునకు మంగళములు కలుగవలెనని ఈ శ్లోకమునకు 


128 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


అర్థమనియు చెప్పనగును. 
14 నుంగలాశాసనపరైః మదాచార్యపురోగమైః । 
సర్వై శృ పూర్వై రాచార్యైః సత తాయా-స్తు మంగళమ్‌ ॥ 


మంగళాశాసనపరైః=భగవానునకు మరింతగా మంగళములు కలుగవలెనని తలచుటలో 
నిష్టను కలవారై, మత్‌+ ఆచార్యపురోగమైః=నా ఆచార్యులగు మణవాళమహామునులు 
మొదలగు, పూర్వైః=పూర్వులగు, సర్వైః ఆచార్యై:=ఐఆచార్యులందటిచే, సత్ర తాయ 
=సత్కారముచేయబడిన శ్రీచేంకటేశ్వరునకు, మంగళమ్‌ అస్తు=మంగళము కలుగుగాక! 


నా ఆచార్యులు మొదలగు పూర్వాచార్యులందణును మంగళాశాసనమును 
నిష్టతో చేయుటచే తన న్వరూవము స్పిరముగానుండునట్టు చేయబడిన 
శ్రీవేంకచేశ్వరునకు మంగళములు కలుగవలెను. 


“సత్కృతః” అనుటకు “సన్‌ చాసౌ కృత శృ సత్కృతః” అను వ్యుత్పత్తిని బట్టి 
సత్తను కల్గినవాడుగా చేయబడినవాడని అర్థము. సత్త అనగా అర్బావతారరూపములో 
నిత్యసాన్నిధ్యమును కల్గి భగవానుడు వేంచేసియుండుటయే. అజ్జన్‌కు ఆచార్యులగు 
మణవాళమహామునులు మొదలగు పూర్వాచార్యులు ఈ తిరుమేనియందు మిక్కిలి 
ఆదరముతో మంగళాశాసనమును చేయుటచే ఈ తిరుమేనిలో భగవానుడు సత్తను 
-అనగా నిత్యసాన్నిధ్యమును కల్షినవాడుగా చేయబడినాడను అర్థము ఇచట 
స్పురించును. పెద్దల మంగళాశాసన బలమే భగవానుని నిత్యసాన్నిధ్యమునకు సాక్షాత్‌ 
సాధనమని దీనివలన సూచింపబడినది. 


లేక, “అర్భకస్య తపోయోగాత్‌ అర్భనస్యాతిశాయనాత్‌, ఆభిరూస్యా చ్చ 
బింబానాం దేవః సాన్నిధ్య మృచ్చతి” (అర్చకులు నర్ణాశమధర్మానుష్థానముతో 
కూడియుండుట చేతను, ఆరాధనమును చక్కగా నిర్వహించుటచేతను, అర్చావతార 
రూపము అందముగా నుండుటచేతను భగవానుడు ఆ ఆకృతిలో సాన్నిధ్యమును 
కల్గియుండును) అనునట్లు అందమైన తిరుమేనిలో జ్ఞానానుష్టానమును కల అర్చకులు 
చక్కని ఆరాధనమును చేయుట వలననే భగవానుని సాన్నిధ్యము ఏర్పడునని 
తెలియుటచే, అట్టి గొప్ప తిరువారాధనము నడచుట పెద్దల మంగళాశాసనబలముచేతనే 
అని తలచినపుడు, భగవత్సాన్నిధ్యమునకు మంగళాశాసనము పరంపరయా కారణ 
మనియు చెప్పవచ్చును. ఒక పెద్దలు వేజొక పెద్దలను “తిరుమలలో ఆరాధనము 
చక్కగా జరుగుచున్నదా” అని అడుగుట, వారు “తవువంటివారి 
మంగళాశాసనబలముచే ఏ కొణతయు లేదు” అని బదులు పల్కుటయును ప్రసిద్దమే 
కదా! 


శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 129 


ఇట్టు ప్రతివాది భయంకరం అణ్ఞన్‌ శ్రీవేంకటేశ్వరుని విషయమున సుప్రభాత 
స్తోత్రము, ప్రపత్తి, ముంగళము-అను నాల్లు స్తుతులను తమ ఆచార్యులగు శ్రీనుణవాళ 
మహామునుల నియమనమును అనుసరించి అనుగ్రహించి, పరిసమాప్తి కావించిరి. 


“శ్రియః కాంతాయ” అను శ్లోకమును కొందణు పురాణశ్లోకమునియు, 
మరికొందజు మణవాళ నుహామునులు అను(గపహాంచిరనియు అందురు. 
“మంగళాశాసన పరైః” అనెడి శ్లోకము మణవాళమహామునులచే ప్రణీతమైనది. 

శ్రీవేంకటేశమంగళ వ్యాఖ్య సంపూర్ణము 
శ్రీవేంకటేశ్వరుని శ్రీచరణములే శరణము 


(ఇ) 


130 శ్రీవేంకటేశ మంగళం - సవ్యాఖ్యానము 


